తఎతేి సంవరణము 


+ అద్దంకి గంగాధరకవి ప్రణీతము 4 


పరిష్కర్త : 
డా॥ పాటిబండ మాధవశర్మ 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాద్‌ 


ప్రచురణ : 27 
తపతీ సంవరణము 
© తెలంగాణ సాహిత్య అకాడమి 


గత ముద్రణ : 
(శ్రీ పరమేశ్వర పబ్లికేషన్సు, హైదరాబాదు) 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : నవంబర్‌, 2018 


ప్రతులు : 1000 

వెల:శ₹.80౦ 

అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, 
హైదరాబాద్‌. 

ముద్రణ : కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, 
హైదరబాద్‌. 


ప్రచురణ, (ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 
దూరవాణి : 040-29703142. 


మనోహరమైన ప్రబంధము 


భరత వంశ రాజు సంవరణుడు, సూర్యపుత్రి తపతిల ప్రణయ, పరిణయ 
గాధ ఈ ప్రబంధ కథ. మహాభారతంలో 28 పద్య, గద్యాలతో నన్నయ చెప్పిన 
కథను విస్తృత పరచి, ప్రబంధీకరించి 500 పద్యాలలో మనోహరంగా చెప్పాడు 
అద్దంకి గంగాధర కవి. గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కాలంలో ఆయనకు 
అంకితమిస్తూ రాయబడ్డ “తపతీ సంవరణము” విశిష్ట ప్రబంధం. 

ఈ ప్రబంధ సొబగులు సాహితీప్రియులకు పంచాలనే సదుద్దేశంతో 1972 
నాటి తొలిముద్రణ ప్రచరణకర్తలు డా॥ పాటిబండ మాధవశర్మ విపులమైన పీఠికలో 
ప్రబంధ సొగసులు, అందులో నిక్షిప్తమైన అలనాటి రచరికాలు ఎత్తిచూపడమే కాకుండా 
కావ్యసౌందర్య చర్చ చేసారు. 

అరుదైన ఈ ప్రబంధం ప్రతులు అందుబాటులో లేవు. ఆ కొరతను తీర్చాలన్న 
సాహిత్యాభిమానుల అభిలాష మేరకు తెలంగాణ సాహిత్య అకాడమి పునర్శుద్రిస్తున్నది. 
ఆదరిస్తారని ఆశిస్తూ... 


హైద్రాబాదు, 


19.11.2018 - ప్రకాశకులు 


రసవంతములైన ఆంధ్రకావ్యములెన్నో ముద్రణభాగ్యము నందజాలక 
తాళపత్రములందే మ్రగ్గుచున్నవని పరిశోధకులు వక్కాణించుచున్నారు. అట్టి వానిని 
సేకరించి, పరిష్కరించి, విపులములైన పీఠికలు వెలయించి మాకు అందజేసినచో 
మేము ప్రకటింపగలమని మనవి చేయుచున్నాము. 

ముద్రితములయ్యు చిరకాలముగా అలభ్యములైయున్న ప్రబంధములను గూడ 
శోధించి, పీఠికలు వ్రాసి అందజేసినచో వానిని గూడ మేము ప్రకటింపగలమని 
విన్నవించుచున్నాము. 

ముద్రితాముద్రిత ప్రాచీన మహాకావ్యములను విపుల పీఠికా సహితములుగా 
ప్రకటింప సంకల్పించిన మాకు విద్వాంసుల సాదర సహకారము లభింపగలదని 
ఆశించుచున్నాము. 

ఈ ప్రణాళికలో తొలి ప్రచురణగా డాక్టర్‌ పాటిబండ మాధవశర్మగారు 
పరిష్కరించిన అద్దంకి గంగాధరకవి కృతమగు తపతీ సంవరణమును ప్రకటించు 
చున్నాము. పండిత పరిశోధకుల సహకారము లభించినచో క్రమముగా ఇట్టి కావ్యముల 
ప్రచురణ కొనసాగింపగలము. 

భారత భాగవతాది మహాగ్రంథములందలి రసవద్ధట్టములను నవ్యాఖ్యానముగా 
ప్రచురించు కార్యక్రమమునుగూడ చేపట్టితిమి. విద్యార్థులకేకాక ఆంధ్ర సాహిత్య 
రసికులకు గూడ ఈ ప్రచురణములు ప్రయోజనకరములు కాగలవని విశ్వసించు 
చున్నాము. 

- ప్రకాశకులు 


కృతికర్త 
కృతిపతి 
రచనాకాలము 
కావ్యవస్తువు 
గంగాధరకవి చేసిన కల్పనలు 
వర్ణనలు 53 
తపతిని రక్షింపుమని చెలికత్తెలు మన్మథుని ప్రార్థించుట 
ఉపసంహారము 
ప్రథమాశ్వాసము 
కృతిపతి వంశావతారము 
షస్ట్రంతములు 
కథాప్రారంభము 
సంవరణుడు వనవిహారమునకేగుట 
చిలుక సంవరణుని యొద్దకు వచ్చుట 


సూచికలు 
ద్వితీయాశ్వాసము 


తపతీ సౌందర్యమును రాజుతో చిలుక చెప్పుట 
సంవరణునకు తపతియందు మోహంబు పుట్టుట 
చిలుక సంవరణుని ఓదార్చుట 


102 
104 


సంవరణుడు తపతిని దలంచి విరహపడుట 


సూచికలు 
తృతీయాశ్వాసము 


సంవరణుడు సూర్యునిగూర్చి తపము గావించుట 
చిలుక తపతి దగ్గ సంవరణుని గూర్చి చెప్పుట 


తపతి సంవరణుని గూర్చి విరహతాపమును బొందుట 


చెలికత్తెలు తపతినోదార్చుట 
సూర్యాస్తమయ వర్ణన 
అంధకార వర్ణన 
చంద్రోదయ వర్ణన 
తపతి చంద్రదూషణము చేయుట 
మన్మథ దూషణము 
సూచికలు 
చతుర్థాశ్వాసము 
వసంతర్తు వర్ణనము 
తపతి చెలికత్తెలతో పుష్పాపచయంబు సేయుట 
తపతి చెలికత్తెలతో జలకేళి సేయుట 
తపతి మన్మథపూజ సేయుట 
తపతియుండు వనమునకు సంవరణుండు వెడలుట 
సంవరణుడు తపతిని జూచి వర్ణించుట 
తపతి సంవరణుని జూచి యదృశ్యమగుట 
తపతి సంవరణునకు మరల కన్పించి మాటలాడుట 
సంవరణుడు సూర్యుని గూర్చి తపస్సు చేయుట 


సూచికలు 


109 
113 


115 
118 
121 
124 
126 
126 
128 
131 
132 
135 


137 
139 
142 
143 
149 
151 
155 
157 
159 
161 


పంచమాశ్వాసము 


అరుంధతీ వసిష్టులు సంవరణుని దగ్గరకు బోవుట 
వసిష్టుడు తపతిని సంవరణున కొప్పగించుట 

తపతీ సంవరణుల వివాహము 

వసిష్టుడు సంవరణునకు అరణములిచ్చుట 

సంవరణుడు తపతితో క్రీడింప మలయాచలమునకేగుట 
మలయగిరి దండకము 

సంవరణుడు తపతితో హస్తినకు వచ్చి రాజ్యము పాలించుట 


సూచికలు 


WIENS 


162 
167 
172 
174 
177 
177 
178 
181 


పీరిక 


తపతీ సంవరణోపాఖ్యానమనుపేర ఈ ప్రబంధము శ్రీ పాడి వేంకట 
నారాయణగారిచేం బరిష్మరింపంబడి కాకినాడలో ముద్రింపంబడి 1898 జూన్‌ 15వ 
తేదీన ప్రకటింపంబడినది. నాటినుండి నేటివబికు పునః ప్రకటన భాగ్యమునకు 
నోచుకొనలేదు. ఒక ముస్లిం ప్రభువునకు అంకితము చేయంబడిన తెలుంగు 
ప్రబంధములలో నిది తొట్టతొలిది. ముద్రిత ప్రతులు చిరకాలముగ నలభ్యములైనవి. 
ఈ రసవత్ర్రబంధమును పునర్ముదించి ఆంధ్రకావ్య రసజ్ఞులకు నందంజేయుట 
యుచితమనితోచి, ముద్రిత ప్రతి దోషభూయిష్టమై పెక్కుపట్టుల దురవబోధమై 
యుండుటచే అముద్రిత ప్రతులతోంబోల్ప్చి సుపరిషృతమైన రూపమున ఈ 
ప్రబంధమును ప్రకటింపవలెనని సంకల్పించితిని. మద్రాను ప్రాచ్యలిఖిత 
పుస్తకశాలలోని డి. 519 నంబరు తాళపత్ర ప్రతిని, తిరుపతి ప్రాచ్యపరిశోధన సంస్థలోని 
ఆర్‌. 2498 నంబరు వ్రాతప్రతిని సంప్రదించి పాఠభేదములను గుర్తించి ముద్రిత 
ప్రతిని సంస్మరించితిని. శ్రీ పాడివేంకట నారాయణగారు కూడ రెండవ ముద్రిత 
ప్రతులను సంప్రదించి ముద్రిత ప్రతిని సిద్ధము చేసినట్లు వ్రాసియున్నారు. ఆ 
రెండైనను మాతృకా పుత్రికలే కాని భిన్నములు కావనియు వ్రాసియున్నారు. తిరుపతి 
వ్రాతప్రతి, మద్రాసు తాళపత్రప్రతికి పుత్రికయేయని తెలియుచున్నది. శ్రీ 
నారాయణగారు చూచిన అముద్రిత ప్రతులు ఇవియే అయియుండునేమో! 

శ్రీ వేంకటనారాయణగారు ఈ (గంథమునకు 'తపతీసంవరణోపాఖ్యాని మను 
పేరు పెట్టిరి కాని గ్రంథస్థములైన యాధారములనుబట్టి దీనిని “తపతీ సంవరణ” 
మనుటయే గంగాధరకవి యాశయముగ కనబడుచున్నది. ఆశ్వాసాంత గద్యలలో 
“తపతీ సంవరణంబను శృంగార కావ్యంబునందు' అనియు; ప్రథమాశ్వాసమున నే 
రచియింపంబూనిన తపతీసంవరణ ప్రబంధమునకు అనియు; కావ్యాంతమున “ఈ 
తపతీసంవరణం బాతతమతిం జదువి అనియు గంగాధరకవి దీనిని “తపతీ సంవరణ” 


మనియే వ్యవహరించెను. తపతీ సంవరణోపాఖ్యానమని యెచ్చటను అనలేదు. 
అనకుండుటయే యుచితముగం దోచును. తపతీ సంవరణులకథ మహాభారతాఖ్యా 
నమున నొక యుపాఖ్యానము. దానిని ఒక స్వతంత్ర ప్రబంధముగ నిర్మించినప్పుడు 
దానికి ఉపాఖ్యానత్వము పోయి ఆఖ్యానత్వమే సిద్ధించును. అప్పుడు దానిని తపతీ 
సంవరణులను అధికరించి చేయంబడిన కావ్యము అను అర్థమున తపతీ సంవరణ 
మనుటయే యుచితము. ఐనను తెలుగున ప్రసిద్ధముగ వినవచ్చు హరిశ్చంద్రో 
పాఖ్యానము, నిరంకుశోపాఖ్యానము. నచికేతోపాఖ్యానము మున్నగు కావ్యనామము 
లను బట్టి శ్రీ వేంకట నారాయణగారు ఈ ప్రబంధమునకు 'తపతీ సంవరణోపాఖ్యాన' 
మని నామకరణము చేసియుందురు. అముద్రిత ప్రతుల ఆధారమును బట్టియు 
బెచిత్యమును బట్టియు నిది తపతీసంవరణ మనుపేర ప్రకటింపంబడు చున్నది. 


కృతికర్త 


తపతీ సంవరణ ప్రబంధకర్త గంగాధరకవి. తండ్రి వీరయామాత్యుండు. 
ఇంటిపేరు అద్దంకి. కేదారశ్రీ గురువరుని శిష్యుండు. ఇంతకు మించి యీ కవిని 
గూర్చిన వివరములు తెలియవు. అద్దంకి అను గృహనామమునుబట్టి యీకవి పూర్వులు 
నెల్లూరు మండలమునందలి అద్దంకి యందుండెడి వారని చెప్పవచ్చును. 
వీరయామాత్యుని కాలముననో ఆయన తండ్రి కాలముననో వీరు గోలకొండ 
ప్రాంతమునకువచ్చి యుందురు. నెల్లూరు మండలము నందలి గూడూరులో 1562లో 
ఇబ్రహీము వేయించిన శాసనమొకటి గలదు. అందు ఆతని సేనానియైన 
రిఫత్‌ఖాన్‌లోడీ (మాలిక్‌నైబ్‌) పేర్కొనంబడినాండు. (ఎపిగ్రాఫియా ముస్లామికా 
1921-22) అద్దంకి సీమలోని ధర్మవరములో మహమ్మద్‌షా ప్రధాని ఎక్షస్‌ఖాన్‌ 
తనపేర ఎకలాసఖానపురము అని యొక పేట కట్టించినట్లు తేదీ తెలియని యొక 
శాసనమునం గలదు (ఎ.ఆర్‌. 841 : 1922). 


“ప్రథమదిక్కుల యొడ్డె పాత్రసామంతుల 
ధట్టించి కంభంబు మెట్టగొనియె” 


“కటకేశ్వరునిందోలి కైవశంబుగంజేసెం 
గొండంత జయముతోం గొండపల్లి” 


అని కుతబ్‌ఉల్‌ముల్మ్‌ తూర్పున ఓడఢ్రులను జయించినట్లును - 


9 


“కీవిన్‌ హైదరుఖానుండుద్దవిడి యొడ్డీలన్‌ విభాళింపుచో 
నావేళన్‌ బెదకొండపల్లికడ జన్యక్షోణి దీప్తారి ర 
క్షావైయార్హుడు వాహినీపతి హరిశ్చంద్రుండు మార్మొన్నచో 
జీవగ్రాహముగాంగం బట్టుకొనె నక్షీణ ప్రభావోన్నతిన్‌.” 


అని కుతుబుల్‌ముల్మ్‌ పెద్దకుమారుండైన హైదర్‌ఖాను కూడ ఒడ్జె రాజులను 
జయించినట్లును గంగాధరకవి చెప్పియున్నాండు. తూర్పున ఒడ్జెరాజులను జయించు 
సందర్భమున కుతుబ్బాహీలు నెల్లూరు మండలమునం గొంత భాగము కైవసము 
చేసికొని ఏలుబడి సాగించి యుందురు. ఆ కాలమున గంగాధరుని తండ్రియైన 
వీరయామాత్యుండు వారి నాశ్రయించి కొలువు సంపాదించి యుండును. ఈ 
పరిచయమును పురస్మరించుకొని కవియైన గంగాధరుండు సుల్తానుల ఆస్థానమున 
ప్రవేశము సంపాదించి యుండును. ఈతండు కుతుబుల్‌ముల్మ్‌ అనంతరము 
రాజ్యమునకు వచ్చిన జంషీద్‌ ఆస్థానమందే తొలుత కొలువు సంపాదించినట్లు తోచును. 
ఈ జంషీదు తండ్రిని చంపి, అన్నను చెజయందుంచి సింహాసన మాక్రమించిన 
వాండు. ఈతనికి భయపడియే ఇబ్రహీం విజయనగరమునకు పారిపోయెను. 
అటువంటి క్రూరుడైన జంషీదును గంగాధరకవి యొక చక్కని సీసపద్యమున 
వర్ణించెను. ఇందుకు కారణము ఒకప్పుడాతని నాశ్రయించి యాతని యుప్పుతినిన 
కృతజ్ఞతయేయని యూహింపందగియున్నది. 

గంగాధరకవి గురువైన కేదారయ్య శంకరకవి రచించిన హరిశ్చంద్రో 
పాఖ్యానమునకు కృతిభర్తయిన ఈడూరి యెల్లనార్యునకు కూడ గురువు. శంకరకవి 
ఆయనను గూర్చి “వేదార్థ ప్రతిపాదన ప్రకట చిద్విద్యాధురీణుండు, సాక్షాదర్దేంద్రు 
కళావతంసుడు” అని చెప్పెను. దీనినిబట్టి కేదారయ్యగారు ఆనాడు ప్రసిద్దుందైన 
ఒక శైవాచార్యుండుగ తోచును. ఈడూరి యెల్లనార్యునకు, అద్దంకి గంగాధరునకు 
ఆయన శైవదీక్ష ఇచ్చి యుండును. గంగాధర కవి కూడ- 


“కేదారశ్రీగురువరు 
పాదాంభోజాతములకుం బ్రణతి యొనర్హున్‌ 
మేదిని మామక మానస 
కేదారములందుం గోరికెలు ఫలియింపన్‌” 


10 


అనియు, గద్యమందు “శ్రీమద్దురు కృపావిశేషలబ్ధ సార సారస్వతపవిత్ర” అనియు 
చెప్పియుండుటచే కేదారయ్యగారు గంగాధరునకు శివదీక్షాగురువేకాక సాహిత్య 
విద్యాగురువుకూడ అయి యుండునని భావింపవచ్చును. 

గురువు వలన మాహేశ్వరదీక్ష పొందిన గంగాధరకవి కావ్యనాయకుండైన 
సంవరణుండు సూర్యోపాసన సమయమున ఫాలాదిస్థలులందు నవ్య భసితము 
ధరించినట్లును, రుద్రాక్షలు ధరించినట్లును వర్ణించెను. కాని ఆయన శివకేశవ భేదము 
పాటించని మాహేశ్వరుండు అగుటచే సంవరణుండు “సవితృ మండల మధ్యమస్థానుం 
డగుచు మించు నారాయణుం దలచె” అని చెప్పియున్నాండు. 

గంగాధరకవి కేదారగురునియొద్ద సాహిత్యశాస్తముతోపాటు ఇతర శాస్త్రములను 
పెక్కింటినిగూడ అధ్యయనము చేసియుండినట్లు ఊహింపవచ్చును. 


సీ ఆణంగములతోడం బారంగతంబుగా 

నిగమముల్‌ సరహస్యముగను జదివి 

కావ్యజాలము లలంకార మిశ్రంబుగాం 
గరతలామలకంబుగా నొనర్చి 

భాష్య ఫక్కిన పాఠపాతంజలజలంబు 
లాలాజలంబుగ లీలం గ్రోలి 

మీమాంసలేకుండ మీమాంసయుం బరఠించి 
(బ్రహ్మసాక్షాత్మారభావమంది 


గీ. _ పేరుబలమునం దత్త్వవిచారగరిమ 
శుకమహాద్విజముఖ్యుతో సూడువట్టి 
యున్న నాకింక నితరాంధ్రయుక్తియెంత 
హస్తిపదమున నడంగవే యుడుగులెల్ల. 


రాయబారియైన చిలుక తన గురువైన తపతి వలన నేర్చిన విద్యలను గూర్చి 
సంవరణునితో చెప్పిన ఈ మాటలను గంగాధరుడు తన్నుగూర్చి భంగ్యంతరమున 
చెప్పికొన్న మాటలనుగా భావింపవచ్చును. 


11 


కృతిపతి 


“తపతీ సంవరణ” కృతిపతియైన ఇభరాముడు కుతుబ్‌షాహీ వంశ మూల 
పురుషుడైన కుతుబ్‌ ఉల్‌ముల్మ్క్‌ కుమారుడు. కుతుబ్‌ ఉల్‌ముల్మ్‌ కుమారులు ఐదుగురని, 
ఆరుగురని చరిత్రకారులు భిన్నాభిప్రాయములు ప్రకటించియున్నారు. గంగాధరకవి 
ముగ్గురని చెప్పెను. 

గీ. ఆ కుదుపషాహి కుదయించి రనఘయశులు 

మూడుమూర్తులవలె జగన్మోహనిధులు 
ఘనవివేకులు హైదరుఖాన విభుడు, 
జంసత మహీంద్రు డిభరామచంద్రుండనగ. 


మువ్వరిలో కడపటివాడయిన ఇబ్రహీం ఈ కృతికి పతి. ఆతనిని తెనుగువారు 
“ఇభరాముడు' అని పేర్మొనిరి. 

ఈ వంశమునకు మూలపురుషుడైన కులీకుతుబ్‌షా 1512 నుండి 1543 
వరకు గోల్కొండ రాజ్యమును పాలించెను. అతని రెండవ కుమారుడైన జంషీద్‌ 
తండ్రిని చంపి అన్నయైన హైదర్‌ఖానును చెరయందుంచి సింహాసన మాక్రమించి 
1548 నుండి 1550 వరకు రాజ్యముచేసెను. అతనికి భయపడి ఇబ్రహీం పలాయితుడై 
విజయనగర రాజ్యాధిపతియైన అళియరామరాయల శరణుజొచ్చిను. అచ్చట 7 
సంవత్సరములు ప్రవాసముచేసి 1550లో జంషీద్‌ మరణింపగా తాను రాజయ్యెను. 
కుతుబ్బాహీ సుల్తానులలో ఇబ్రహీం సర్వవిధముల ఉత్తముడని చరిత్రకారులు 
చెప్పుచున్నారు. అతని పరిపాలనలో గోల్కొండ రాజ్యము సర్వభోగములకు నిలయమై 
యుండెను. ప్రజలు సుఖసంతుష్టులతో జీవించుచుండిరి. హిందూముస్లిం మతములను, 
తెలుగు ఉర్దూ భాషలను అతడు సమదృష్టితో మన్నించుచుందెను. సామ్రాజ్యము 
సుస్థిరము కావలెనన్నచో హిందువులతో సర్వవిధముల కలిసి మెలిసి యుండుట 
అవసరమని యాతడు గుర్తించెను. భాగీరథి అను ఒక హిందూ యువతిని పెండ్లాడి 
గోలకొండకు భాగీరథీ పట్టణమని నామకరణము చేసినట్లు తెలియుచున్నది. 


“కలావతీమతల్లికా వికాసగల్లపాలికా 
విలాసదర్పణావలోక విభ్రమైకలాలసా” 


12 


అని గంగాధరుడు ప్రథమాశ్వాసాంతమున ఒక కళావతీమతల్లిక 
ఇభరామునకు ప్రియురాలైనట్లు సూచించియున్నాడు. ఈమెయే భాగీరథియై 
యుండవచ్చు. ఆ కాలమున గోలకొండ కరణముగా నుండిన సారంగు తమ్మయ్య ఏ 
పట్టణమును తన వైజయంతీ విలాసమున గోలకొండగా వ్యవహరించెనో దానినే 
తాను సంస్కృతమున రచించిన హరిభక్తిసుధోదయ వ్యాఖ్యానమున "భాగీరథీ 
పట్టణము” అని వ్యవహరించెను. దీనినిబట్టి 'వైజయంతీవిలాసి రచనకు “హరిభక్తి 
సుధోదయ వ్యాఖ్యాని రచనకు నడిమికాలమున ఇబ్రహీం కుతుబ్‌షా భాగీరథియను 
హిందూయువతిని పెండ్లాడి గోలకొండకు ఆమెపేరు పెట్టెనని చరిత్రకారు 
లభిప్రాయపడుచున్నారు. గులామ్‌ హుస్సేన్‌ఖాన్‌ జోహర్‌ అను నాతడు రచించిన 
“మహ్‌నామా” అను అముద్రిత ఫారసీ గ్రంథమున ఇబ్రహీం కుతుబ్‌షాకు భాగీరథి 
యను భార్యవలన మహ్మమద్‌ కులీకుతుబ్‌షా జన్మించినట్లు వ్రాయబడియున్నదని 
డా॥ బి.రామరాజుగారు వ్రాయుచున్నారు. (కుతుబ్బాహీసుల్తానులు - ఆంధ్రసంస్కృతి. 
పుట 75). తండ్రి చూపిన మార్గము ననుసరించి కులీకుతుబ్‌షా భాగామతి అను 
ఒక హిందూ యువతిని పెండ్లాడి ఆమె పేర భాగ్యనగరము అను నేటి హైదరాబాదును 
కట్టించెను. 

ఇబ్రహీం విజయనగరమున గడపిన ఏడేండ్లకాలములో రాజనీత్యాది 
శాస్త్రములతోపాటు సంస్కృతాంధ్రాది భాషలను సాహిత్యములనునేర్చి విజయ నగర 
ప్రభువుల ఉత్తమాదర్శములను అలవరచుకొనెనని భావింపవలసియున్నది. 
అందువలననే తాను రాజైన పిమ్మట ప్రజారంజకముగ పరిపాలించుటయేకాక 
పలువురు కవులను, పండితులను చేరదీసి ఆదరించి కవితాగోష్టులు విద్వద్గోష్టులు 
నిర్వహించసాగెను. 


“ప్రతివారస్తుత సారస్వత ధీరప్రణుత విజయచారిత్రునకున్‌” 

“సారస్వత సారస్య విచారస్తుతమతి కవీంద్ర సన్నుతమూర్తీ” 

“హిందూరాయ విభాళ సత్మవిమణీ బృందావన ప్రక్రియా మందారద్రుమ” 

అని గంగాధర కవి ఇభరాముని సాహిత్యప్రీతిని, కవి పండిత పోషణమును 
కొనియాదెను. 


తెలుగు భాషను చక్కగానేర్చి తెలుగు కవిత్వమును చక్కగా ఆస్వాదింపగల 
రసికుడగుటచేతనే పలువురు తెలుగు కవులు ఆయనను దర్శించి తమ కవితా 


13 


చమత్కృతిచే అలరించి మన్ననలందుచుండిరి. ఇభరామునిపై తెలుగు కవులు చెప్పిన 
చాటువులు వందల కొలది కలవు. ఆతని యాస్థానమున “సకల వేద పురాణశాస్త్ర 
పారగులైన యొంటరి విద్వాంసులొక్కవంక, నష్టభాషల యందు నాంధ్యంబులేకుండు 
హొంతకారిక వీంద్రు లొక్కవంక” నుండినట్లు గంగాధరకవి చెప్పుచున్నాడు. ఇస్లాం 
మతస్థుడయ్యు ఇభరాముడు హైందవ పురాణేతిహాసములందు అభిమానము కలిగి 
ఆసక్తితో వానిని వినుచుండెడివాడు. 

ఇభరాముడు ఒకనాడు “భారతక్షీరమయ సింధు బంధు మధ్య లలిత పుణ్యకథా 
సుధా లహరి దేలి” యున్న సమయమున గంగాధరుని రావించి ఆతనితో నిట్లనెను- 


ఉ. పెక్కుకృతుల్‌ చమత్కృతులు బెంపుగనందితింగాని నీదు స 
మ్యక్కృతి కన్యపైంగల మమత్వము వర్తిలదందు; లెక్కకుం 
బెక్కువగాంగ గోపికలు మించివసించిన నేమి రాధపై 
మక్కువ యొక్కువై మిగుల మన్ననసేయడె శౌరి వేడుకన్‌. 


గీ. అట్లుగావున భారతాఖ్యానమందుం 
గలుగు తాపత్య చరితంబు ఘనత నరసి 
వివిధ శృంగార మహిమల విస్తరించి 
కబ్బమొనరింపు నాపేరం గవివరేణ్య. 


అని కపురపు తాంబూలము వెట్టెనట. ఈ తపతీసంవరణము తప్ప ఇభరామున 
కంకితము చేయబడిన ఇతర కావ్యమేదియు తెలియవచ్చుటలేదు. కనుక ఆతడు 
“పెంపుగ నందితి” నన్న పెక్కుకృతులు చమత్మ్మతులు కేవలము చాటుపద్యములే 
కావచ్చును. ఆ చాటుపద్యములు లెక్కకు బెక్కువయైన గోపికల వంటివి. గంగాధరుని 
కృతి రాధవంటిది. క్రీరమయసింధుబంధువువంటి భారతమున సుధాధారలవంటి 
పుణ్యకథలు పెక్కుకలవు. వానిలో తపతీసంవరణుల వృత్తాంతము లలితమైన పుణ్యకథ. 
కనుకనే దానిని “వివిధ శృంగార మహిమల” విస్తరించి ఒక మహాకావ్యముగ 
నిర్మింపుమని ఇభరాముడు గంగాధరుని కోరెను. తపతీ సంవరణుల శృంగార 
గాథకును, తనకు భాగీరథికి నడుమ నడచిన శృంగారగాథకును ఏదో కొంత 
సంవాదము ఉండినట్లు ఇభరాముని చిత్తమున తోచెను కాబోలు. భారతమందలి 
మూలకథను తన కథయందలి విచిత్రాంశములను చేర్చి విస్తరించి ప్రబంధముగా 
నిర్మింపుమని ఆతడు గంగాధరకవిని కోరెను. ఇది మిత్రులు నిడదవోలు 


14 


సుందరేశ్వరరావు గారి యూహ. తరచి చూచినచో ఈ యూహ సత్యమే యనిపించును. 
రాజు ప్రణయవృత్తాంత విశేషము లెరిగిన గంగాధరకవి రాజుకోరిక మేరకు మూల 
కథను వివిధ శృంగార మహిమలచే విస్తరించి నవరస భావానుబంధ బంధురముగా 
ఈ తపతీ సంవరణ ప్రబంధమును నిర్మించెను. 


రచనాకాలము 


క. మున్నిటి సంస్కృతకవులను 
విన్నాణపుందెలుగుకవుల వేడుకమీజన్‌ 
సన్నుతులొనర్చి యాధుని 
కోన్నత సత్మవుల కరుణ నూర్జితమతినై. 


ప్రబంధ నిర్మాణమునకు పూనుకొంటిని అని గంగాధరకవి చెప్పియున్నాడు. 
ఆధునికోన్నత సత్మవులనగా కృష్ణదేవరాయల కాలమున వర్ధిల్లిన పెద్దనాదులనుట 
యుచితము. కొందరు తదనంతరకాలమున వర్ధిల్లిన సూరన, రామరాజ 
భూషణాదులను చేర్చి గంగాధరకవి వారి ననుకరించెనందురు. తపతీసంవరణమును 
పిల్లవసుచరిత్రలలో జమకట్టువారును కలరు. అది సమంజసముగా తోచదు. 


క. వినుకలి కనుకలి లోపల 
వినుకలియే మిగుల మదనవేదనం జేయున్‌ 
వినుకలి వలపునగాదా 
ననువుగ మణీ మరులుకొనిరి నలదమయంతుల్‌. 


అను పద్యమువలన భారతమందలి నలోపాఖ్యానమునగల హంస దౌత్యమును 
దృష్టియందుంచుకొని గంగాధరకవి చిలుక రాయబారమును కల్పించినట్లు స్పష్టమగు 
చున్నది. సూరన్న రచించిన ప్రభావతీ ప్రద్యుమ్నమందలి చిలుక రాయబారమునుగాని, 
హంసి రాయబారమునుగాని గంగాధర కవి అనుకరించెననుట సమంజసము కాదు. 

“ఆయవనీశుండీకరణి నంగభవానలబాధ్యమానుదై” అను వాక్యము 
“నలదమయంతులిద్దరు మనఃప్రభవానల బాధ్యమానులై” అను వాక్యము పోకడను 
పుణికిపుచ్చుకొని నన్నయ నలోపాఖ్యానపుముద్ర గంగాధరకవి చిత్తమున ఎంత 
గాధముగా హత్తుకొన్నదో పట్టిచూపుచున్నది గదా! ప్రభావతీ ప్రద్యుమ్నము 1560 
ప్రాంతమున రచింపబడి యుండునని చరిత్రకారుల యభిప్రాయము. గంగాధరకవి 


15 


తపతీ సంవరణమునకు ప్రణాళికను అంతకు కొంత పూర్వమే నిర్మించుకొన్నట్లు 
తోచును. 


“పద్మమునుబోలి లక్ష్మికి సద్మమగుచు 
నభినవంబైన సింహాసనంబునందు 
రాజతిలకుండు మల్మిభరామశౌరి 
నిండుకొలువుండునవ్వేళ” 


గంగాధర కవిని వబిలిపించి తపతీసంవరణ ప్రబంధమును తన పేర 
రచింపుమని కోరెను. అనగా 1550లో తాను క్రొత్తగా సింహాసనమునకు వచ్చిన 
కాలమందే మల్మిభరాముడు కోరగా గంగాధరుడు తపతీసంవరణ కావ్యమునకు కథా 
ప్రణాళిక సిద్ధముచేయదొడగెను. కనుక ప్రభావతీ ప్రద్యువ్నూనుకరణ ప్రసంగము 
అనవసరము. 

ఈ కావ్యమున షస్ట్రంతములలో “హిందూరాయ విభాళునకు” “హిందూరాయ 
విభాళి” “రాయపక్షిసాళువా” అని మల్మిభరాముడు వర్ణింపబడినాడు. ఈమాటలను 
బట్టి తల్లికోట యుద్ధమున రామరాయలు నిహతుడైన అనంతరమే ఈ కృతి 
ఇభరామునకు సమర్పింపబడినదని భావింపవలసియున్నది. అనగా 1550-65 
నడుమ ఈ కావ్య రచన జరిగి యుండవలెను. కావ్యము ముగింపు ఎప్పుడు జరిగినను 
కృతిసమర్పణ మాత్రము రామరాయల మరణానంతరమే జరిగినదని చెప్పవలసి 
యున్నది. 

ఈ కావ్యమునందలి కొన్ని పద్యములకును వసుచరిత్రము నందలి 
పద్యములకును భావసంవాదముండుటచే గంగాధరుడు వసుచరిత్రను చూచి 
అనుకరించెనని అందురు. వసుచరిత్రము 1580 ప్రాంతమున తిరుమలరాయలకు 
అంకితము చేయబడినది. రామరాయల జీవితకాలముననే దాని రచన ఆరంభమై 
యుండెనని చెప్పబడుచున్నది. వసుచరిత్రకారునకు రామరాజభూషణుడు అను 
బిరుదముండుట ఈ యూహకు కారణముగా చూపబడుచున్నది. 


శా.  శ్రీరామక్తితిపున్‌ మదగ్రజు జయశ్రీలోలు నానాకళా 
పారీణున్‌ బహుసంస్కృతాంధ్రకృతులన్‌ బల్మారు మెప్పించి త 
త్మారుణ్యంబున రత్నహార హయవేదండాగ్రహారాది స 
త్మారంబందితి రామభూషణకవీ ధన్యుండవీవన్నిటన్‌” 


16 


అను వసుచరిత్ర ప్రథమాశ్వాసమందలి పదిహేదవ పద్యమునుబట్టి భట్టుమూర్తి 
రామరాయలను బహు సంస్కృతాంధ్రకృతులచే మెప్పించి రామరాజభూషణ బిరుదము 
నందినట్లు తెలియుచున్నది. కాని అప్పటికే వసుచరిత్ర రచించిన లేక రచించుచుండిన 
సూచన కానరాదు. రామరాజభూషణుడు వసుచరిత్ర రచించుటకు చాలాకాలముపట్టి 
యుండునని విశ్వసింపవచ్చును కాని 'ఘటికాశత[గ్రంథకరణ నిపుణుడు” “ఏకైక 
దినప్రబంధరచనా ప్రవీణుడు ఐన రామరాజభూషణుడు 1560 ప్రాంతమునుండి 
1580 వరకు అనగా ఇరువది సంవత్సరములపైగా వసుచరిత్ర రచన సాగించెనని 
విశ్వసింపశక్యము గాదు. మల్మిభరాముడు విజయనగరమున (ప్రవాసిగానున్న 
కాలముననే వసుచరిత్రమందలి పద్యములను వినియుండెననియు అందలి కొన్ని 
పద్యముల అందచందములను ఇభరాముడు ప్రశంసింపగా విని, గంగాధరకవి 
వానిలో కొన్ని భావముల ననుకరించెననియు వాదించువారును కలరు. ఇది యెంత 
యసంగతమో చెప్పనక్కరలేదు. తాను ప్రశంసించిన పద్యములను తన ఆస్థానకవి 
యనుకరించుట ఇభరాముడు సహించునా! గంగాధరకవి వసుచరిత్ర (ప్రతిని 
సంపాదించి అందలి కొన్ని పద్యము లనుకరించెనని కొందరందురు. రామరాయలు 
మరణించునాటికి వసుచరిత్ర రచన పూర్తికాలేదనుట స్పష్టము. అయి ఉండినచో 
ఆయనకే అంకితమైయుండెడిది. 1580 లో కృతి సమర్పణోత్సవము చేయించుకొన్న 
వసుచరిత్రము అంతయుగాని కొంతగాని గంగాధరకవికి లభించెనని తలంచుట 
అసమంజసము. గ్రంథము రచనావస్థలోనుండగా దానికి ప్రతులు వాయ బడుటగాని 
ఆ ప్రతులు దేశము నలుమూలల, విశేషించి శత్రురాజ్యమున వ్యాపించుటగాని 
అసంభవము. కాగా గంగాధరకవి వసుచరిత్రమును చూడలేదు అనుకరించనులేదు. 
రామరాజభూషణుడే పూర్వకవుల భావములను పెక్కింటిని అనువదించినట్లు గంగాధర 
కవి భావములనుకూడ కొన్నింటటి ననుకరించెనేమో! అనుకొన్నచో అతని ప్రతిభకు 
అది ఒక మచ్చకాదు. 

రాయలనాడును అంతకు పూర్వమును వర్ధిల్లిన మహాకవుల [గ్రంథములను 
గంగాధరకవి క్షుజ్ణముగా అధ్యయనముచేసి వానిని అందందు అనుకరించిన జాడలు 
కలవు. అవి తరువాత చూపబడును. 


17 


కావ్యవస్తువు 


ఈ ప్రబంధమందలి వస్తువునకు మూలము మహాభారతము ఆదిపర్వమున 
గలదు. నన్నయ ఈ కథను ఆదిపర్వమున సప్తమాశ్వాసము 68 మొదలు 90 వరకుగల 
23 గద్యపద్యములలో చిత్రించెను. దానిని గంగాధరకవి సుమారు 500 గద్య 
పద్యములలో ఐదాశ్వాసముల ప్రబంధముగా ప్రపంచించెను. 

మూలకథ ఇట్లున్నది - సూర్యునకు సావిత్రి, తపతియను ఇరువురు పుత్రికలు 
గలరు. తపతి సంప్రాప్తయౌవన కాగా ఆమెకు తగినభర్త ఎట్లు లభించునా యని 
సూర్యుడాలోచించుచుండెను. ఆ సమయమున సంవరణుడు అను భరత వంశపురాజు 
సూర్యునిగూర్చి తపస్సు చేయుచుండెను. గగనమున తాను వెలుగుచున్నట్లు 
భూతలమున వెలుగుచున్న సంవరణుడే తపతికి తగిన భర్తయని సూర్యుడు 
నిశ్చయించుకొనెను. 

ఒకనాడు సంవరణుడు వేటలాడుచు వనమున పరిభమించి, అలసి 
పాదచారియై ఒక పర్వత ప్రదేశమును చేరెను. అచట ఒక కన్యనుచూచి ఆమె 
సౌందర్యమునకు పరవశుడై మన్య్మథావిష్టుడై నీవెవ్వరిదానవు? ఒంటరిగా నిటకేల 
వచ్చితివని ప్రశ్నించెను. ఆమె సమాధానముచెప్పక అదృశ్యమయ్యెను. సంవరణుడు 
ఆమెను కానక నేలపైబడి విలపింప దొడగెను. అట్టి అవస్థయందున్న ఆతనింజూచి 
తపతి కూడ మదనావిష్టయి ఆతనికి ప్రత్యక్షమై అతడెవడో యెరుగగోరెను. సంవరణుడు 
తన వృత్తాంతముచెప్పి గాంధర్వవిధమున తన్ను వరింపుమని ఆమెను కోరెను. 
తపతియు తన వృత్తాంతము నెరిగించి తాను అస్వతంత్రయగుటచే తనతండ్రి 
నారాధించి తన్ను పొందుమనిచెప్పి సూర్యమండలమున కరిగెను. సంవరణుడు 
మూర్చితుడయ్యెను. ఇంతలో ఆతని అమాత్యుడువచ్చి శీతలోపచారములచే 
మూర్చతేర్చెను. రాజును ఆ పర్వతమందేయుండి సూర్యునారాధించుచు తన 
పురోహితుడైన వసిష్టుని స్మరించెను. పండ్రైెండవనాటికి వసిష్టుడువచ్చి కృశించియున్న 
రాజును చూచి ఆతడు సూర్యసుతయైన తపతియందు బద్దానురాగుడై యుండుట 
యోగదృష్టిచే తెలుసుకొనెను. వెంటనే సూర్యలోకమునకు బోయి సూర్యుని స్తుతించి 
తపతిని సంవరణునకు భార్యగానిమ్మనికోరెను. సూర్యుడు సంతోషించి తపతిని 
వసిష్టునివెంట పంపెను. వసిష్టుడు సూర్యరథమున తపతిని భూలోకమునకు గొని 
వచ్చి సంవరణునకిచ్చి పెండ్లిచేసెను. సంవరణుడు ఆమెతోడి భోగములం దగిలి 


18 


రాజకార్యములు విడిచి పండ్రెండు సంవత్సరములు శైలారణ్యములందు గడపెను. 
అందువలన రాజ్యమున అనావృష్టి కలిగెను. వసిష్టుడు శాంతి పౌష్టిక క్రియలొనరించి 
సంవరణుని హస్తినాపురమునకు దోడొని వచ్చెను. సంవరణుడు మరల రాజ్యకార్యము 
లందాసక్తు డయ్యెను. ఆతనికి తపతియందు వంశకరుడైన కురువు జన్మించెను. 

ఈ కథ అంగారవర్గ్షుడను గంధర్వుడు అర్జునునకు చెప్పెను. ఈ కథను 
గంగాధరకవి పెంచి వ్రాసినతీరు - హస్తినాపురమును సంవరణుం డనెడు రాజు 
పాలించుచుండెను. అతండొక వసంతకాలమున హితపరివార పరివృతుండై 
ప్రమదవనమున కరిగెను. అతడందున్న యొక సహకార భూరుహము క్రిందనున్న 
చంద్రకాంత శిలాతలముపై కూర్చున్న సమయమున నొక చిలుకవచ్చి యాతని 
మణిబంధముపై వ్రాలెను. దాని సౌందర్యమున కలరి రాజు దానిని తన మిత్రులకు 
చూపుచుండ నది మనుష్య భాషణములతో సూర్యసుతయిన తపతి సర్వాంగములను 
వర్ణించి చెప్పెను. 

పిమ్మట నది తన చరిత్రమును చెప్పుచు నా తపతికి తగిన రాకుమారుని 
వెదకుచు తానఖిలదేశంబులు తిరిగి యలసి యెగురజాలక యా సహకార 
భూజముపైపడి సేదదేరితిననియు, తపతి కాతడే తగుననియు తెలిపి యారాజు 
సౌందర్యము నగ్గించెను. సంవరణుండా మాటవిని మోహపరవశుండై యా చిలుక 
సౌందర్యమును దాని మాటల వైభవమును ప్రశంసించెను. పిమ్మట నాతడు తపతి 
దేవకన్యక యగుటయు తాను మర్వుడగుట దెలిపి, ఆమెను పొందంగోరుట అందని 
(మ్రానిపండ్ల కజ్బులు చాచుటయే యగునని విరక్తి వచనములు పలుకం జిలుక 
దైవయోగమున్నవో నెట్టిదుర్హట కార్యములైనను జరుగగలవని ఆతని నూజడించి 
“మీరామెను వరించినచో పూవును దావియు గూడినట్లలరారునని” యుత్సాహ 
వచనంబులు పలికి వారిరువురిని కూర్చుటకై తాను ప్రయత్నింతునని పలికెను. 
సంవరణుండంత తల్లిదండ్రుల యభిప్రాయము దెలిసికొనుట దుర్భటమనియుం బలికి 
యెటైన తనకు తపతితో పొందుగూర్చి కాపాడుమని వేడుకొనెను. చిలుక యాతని 
యాభిజాత్యమును పొగడి సూర్యుడు మనసారంబెంచిన కన్యను చెనటియగు కురూపి 
పాలు చేయడనియు నాతనికిచ్చుటకై యంగీకరించుననియుంబలికి యాతనికి 
విశ్వాసము కల్లించెను. రాజంత నాచిలుకను బహుమాన పురస్సరముగ నుపలాలించి 
సత్వరమే యేగి తిరిగిరమ్మని దాని నెట్టకేలకు వీడ్కొలిపెను. చిలుక నీకు కామితసిద్ధి 
యగుంగాక యని దీవించుచు నరిగెను. రాజు తపతి సౌందర్యమునే నిరతము 


19 


ధ్యానించుచు మన్మథావస్థలను పొందుచుండెను. అదిచూచి పరిచార జనులు 
శిశిరోపచారములు గావించిరి. వానివలన తాపము కొంతడింద రాజు పట్టణము 
ప్రవేశించెను. తపతి తల్లిదండ్రుల యానతి తిరస్మరింపదు గదాయని సంవరణుండు 
సూర్యోపాస్తి చేయనారంభించెను. అతడు గాయత్రి జపించుచు సూర్యుని ధ్యానము 
చేయుచు నతని బహువిధంబుల సోత్రము గావించెను. అతని భక్తికి సంప్రీతుడై 
సూర్యుడు తనకూతురు నాతనికిచ్చుటకై సమ్మతించెను. 

చిలుక మింటికేగి తపతి చేతిమీదవ్రాలెను. ఇంతకాలమెచ్చటకేగితివని 
అడుగగా తానామెకు తగినవరు నన్వేషించుచు పెక్కుదేశములు తిరిగి హస్తినాపురమున 
కరిగి సంవరణునింగాంచిన సంగతిచెప్పి ఆతని సౌందర్యమును వర్ణించెను. ఆ మాటలు 
విని తపతి యంత సుందరుడు తన్ను వరించునా యని సందేహించుచుండగ చిలుక 
తానామె సౌందర్యమును వర్ణించినంతనే ఆతండు విస్మితుండై మోహపరవశుడయ్యెనని 
తెలిపెను. 

తపతి యారాజు రూపు తలచి తలచి సంతాపముపొంద నారంభించెను. 
చిలుక హస్తినాపురమునకేగి కార్యము ఫలించెనని రాజునకెతిగించి నిజస్థానమున 
కరిగెను. తపతి విరహాతిశయమున దశమావస్థను ప్రాప్తించెను. చెలికత్తెలామె 
నెయ్యెడలంగానక వెదకివెదకి యామె నొక్కచోంగాంచి నీ తాపమునకుం గారణమేమని 
యడిగిరి. ఆమె చెప్పుటకు శంకించుచుండగ నొకనేర్చుకత్తె చెలికత్తెలనెల్లర నటనుండి 
పొమ్మని యేకాంతముననున్న తపతిని నీ మనమునుచూరలాడిన వాడెవ్వడని 
యడిగెను. 

తపతి చిలుక చెప్పిన వృత్తాంతమంతయుం దెలిపెను. అంతనామె ఈ 
మాత్రమునకై వంతనొందనేల? ఆ రాజు నిటకుందెచ్చి యాతడు నీ కనుసన్నల 
మెలగునట్లుంజేసెదనని యూరడించెను. అంత సాయంకాలమయ్యెను. చీకటి దిశల 
వ్యాపించెను. పిమ్మట కొంతసేపటికి చంద్రోదయ మయ్యెను. వెన్నెల జగమెల్ల 
నావరించెను. మదనుడు విజ్బంభించెను. చంద్రకరముల బాధ తాళజాలక తపతి 
చంద్రుని బహువిధముల నుపాలంభించెను. పిమ్మట నామె మన్మథునికూడ 
నుపాలంభించి విరహవేదనాతిశయమున శయ్యపై దొరలెను. చెలికత్తెలు 
శిశిరోపచారముల నొనర్చిరి. వేగుచుక్క పొడిచెను. సూర్యుడుదయించెను. అంత 
చెలికత్తెలు తపతి కెట్టెనను గాలయాపనము ఒనరించుదమని యామెతోంగూడి 
భూలోకమున కరుదెంచిరి. వసంతమరుదెంచెను. చెలికత్తెలును పుష్పాపచయము 


20 


గావించిరి. తపతిమాత్రము చింతాక్రాంతయై సంతాపము నందుచుందెను. పిమ్మట 
వారు జలక్రీడలొనరించి అలంకారములు ధరించి యొక మాధవీమండపమున 
చంద్రకాంత శిలాతలంబునం (బ్రవేశించిరి. అచ్చట మదనుని ఆవాహనముజేసి 
బహువిధంబుల ప్రార్థించిరి. సంవరణుండు సూర్యోదయముననే లేచి యుచిత 
పరివారముతో వేటకేగెను. కొంతసేపు వేటాడి యావనమునంతను కలగుండు 
పరచెను. అప్పుడు ఆమిష భక్షణార్థియె యొక వనముయూర మటకరుదేరగా దానిని 
బట్టుకొనుటకై సంవరణుండొక సాళువము బంపెను. నెమలి తప్పించుకొని పారిపోగా 
సాళువము దానివెంటనంటెను. రాజును గుట్బిముపై వాని ననుసరించెను. 
బహుదూరమేగిన పిమ్మట నాతండామయూర శ్యేనముల నెచ్చటంగానక తన గుజ్జము 
అలసిన కతమున పాదచారియై యరుగుచు, తపతియు చెలికత్తెలును నున్న వనమున 
కరిగెను. రాజాదివ్యకాంతల సౌందర్యముగాంచి వాని నడుమ నవరత్నములలో 
వజ్రమువలె చెన్నారు తపతి నవలోకించి నిజరూపముంజూపిన వారదృశ్యలగుదురేమో 
ననెడి సందియమున నొక తరుస్మంధమూలమున నొదిగి యుండి వారి తను 
సౌందర్యమును విలోకించసాగెను. అతండు తపతినింజూచి చిలుకచెప్పిన ఆ 
సుందరాంగి యామెయేయైయుండునని వితర్మించి కామాంధుండై యాకాంతను 
డాయవచ్చెను. అతని జూచినంతనే చెలికత్తెలందరును మాయమైపోయిరి. తపతి 
యాతనింజూచి చిలుక చెప్పిన రాకుమారుడాతండే యైయుండునని తలపోసి యచ్చటనే 
ఒక్కచో యోగమాయచే నొదిగి యుండెను. సంవరణుండంత నామెనుగూర్చి 
విలపించుచు పలుచోట్ల వెదకుచు తీవ్రమైన సంతాపముచే నేలంబడి పొరలుచుండెను. 
తపతి యాతని దీనస్థితి చూచి జాలిపడి యాతని సమీపమున కరుదెంచెను. 
సంవరణుండామెను చూచినంతనే వికసిత ముఖారవిందుందైయుండ తపతి నీవిట్లేల 
సంతాపము నొందుచుంటివని యడిగెను. సంవరణుండు సత్యమెటిగించి గాంధర్వ 
పద్ధతిని తన్ను వివాహమాడుమనెను. తపతి తండ్రియానతి దాటుట యుక్తముగాదని 
పలికి యాగిరి గుహాంతరముల వసించి జపోపవాసాది వ్రతములచే సూర్యునారాధింపు 
మనిపలికి యరిగెను. మూర్చిల్లిన సంవరణుండు శీతలోపచారములచే సేదదీరి 
సేనలను నగరమునకనిపి రత్నకూటమునం దపముచేయ నారంభించెను. 

అంత నచ్చటి కరుంధతీసహితుండై వసిష్టుండరుదెంచి యిట్లు దపము 
చేయనేల? నీవనవసరముగ నిట్టి ఇడుములు పడుటకు కారణమేమని యడిగెను. 
రాజు సిగ్గుపడి యోగమార్గమునం జూచిన మీకంతయు విదితమగునని దెలుప వసిష్టుం 


21 


డింత మాత్రమునకు దపమేల? ఆ సూర్యసుత నవలీలగ కొనివచ్చి నీ కర్పించెదనని 
తెలిపి మహావేగమున భానుమండలమున కరిగెను. సూరుండాతనినిం జూచి 
కుశలసంప్రశ్న మాచరించి వచ్చిన కారణము దెలుపుమనెను. వసిష్టుడు తనపని 
నెటింగించెను. సూర్యుండు తపతినింగొనివచ్చి వసిష్టున కర్పించెను. మునిదంపతు 
లామెను భూమికింగొనివచ్చి శౌనకుండను శిష్యునిచే నావృత్తాంతమును రాజున 
కెజిగించిరి. రాజు తపసి వేషమును మాని రాజసుత వేషము దాల్చెను. 

నగరమంతయు నలంకరింపంబడెను. మం|(త్రులెదుర్మొని రాజును 
హస్తినాపురమునకుం గొనివచ్చిరి. 

వసిష్టుడు పెండ్లిలగ్నము నిశ్చయించి రాజులందటికు నాహ్వానములంపెను. 
చెలికత్తెలు వధువును స్నానమాడించి యలంకరించిరి. రాజుకూడ నుచితరీతి 
నలంకరించుకొని వివాహ మందిరమున కరుదెంచెను. తరువాత వివాహము 
వైభవముగ జరిగెను. వసిష్టుడు తపతిని సంవరణునకు ధారవోసి పెండ్లి కొడుకునకు 
పెక్కు బహుమానము లొసంగెను. రాజు తపతిని తీసికొనిపోయి నిజభవనమున 
కరిగెను. రాజామెతోంగూడి వివిధ భోగంబు లనుభవించుచు మేరుమందరాది గిరి 
వరముల విహరించుచు నొకనాడు మలయపర్వతమునకేగి దాని నామెకు వర్ణించి 
చెప్పెను. రాజిట్లు ధరణిపాలింపక మలయముననే యుండిపోవు కతమున లోకమున 
ననావృష్టి దోష ముప్పతిల్లెను. భువనములకు సంక్షోభము కలిగెను. వసిష్టుం డంత 
రాజు కడకేగి సదుపదేశమిచ్చి మరల కరినగరమున కరుగుదెంచెను. సంవరుణుం 
డిట్లు రాజ్యమును సుభిక్షముగ పాలించు చుండ తపతి గర్భము ధరించి శుభలగ్నమున 
కుమారుని గాంచెను. అతండు యౌవనము పొందినంతనే సంవరణుం డతనికి రాజ్య 
పట్టాభిషేకము గావించెను. 

(కుతుబ్‌షాహి సుల్తానులు - ఆంధ్రసంస్కృతి అను సంపుటమునగల “అద్దంకి 
గంగాధరకవి” అను శ్రీమతి వసుమతిరెడ్డిగారి వ్యాసమునుండి ఈ కథాసంగ్రహము 
(గహింపబడినది.) 


గంగాధరకవి చేసిన కల్పనలు 


1. చిలుక రాయబారము, 2. శ్యేన మయూరముల పోరాటము, 3. తపతి 
చెలికత్తెలు, 4. అరుంధతి ప్రవేశము, 5. పెక్కు వర్ణనలు. 


22 


నలోపాఖ్యానమందలి హంసరాయబారము ననుసరించి కల్పింపబడినట్లు 
భావింపదగిన చిలుక రాయబారము గంగాధరుని కల్పనలలో ప్రధానమైనది. తక్కిన 
కల్పనలు దానికి అంగములవంటివి. 


వినుకలి కనుకలిలోపల 

వినుకలియే మిగుల మదనవేదనచేయున్‌ 
వినుకలివలపునంగాదా 

ననువుగ మరి మరులుకొనిరి నలదమయంతుల్‌ 


అను పద్యమునుబట్టి గంగాధరకవి నలదమయంతుల కథచే (ప్రభావితుడై ఈ 
ప్రబంధమున చిలుక రాయబారమును కల్పించెనని భావింపదగును. ఈ కల్పన 
వలన తపతీసంవరణుల ప్రణయమునకు అంకురాది ఫలపర్యంతమైన దశాక్రమము 
నిండుగా సమకూడినది. ఒకరి సౌందర్యాది గుణమును ఒకరికి వర్ణించిచెప్పి చిలుక 
తపతీసంవరణులకు పరస్పరము వలపు పుట్టించెను. ఆ వర్ణనవల్లనే వారు వనమున 
గలిసికొన్నప్పుడు ఒకరినొకరు గుర్తుపట్టగలిగిరి. 


వ. ఇట్లు జగదేకమనోహరంబులైన యీ తలోదరి సౌభాగ్యంబులు 
రాజకీరంబువలన జ్ఞాతచరంబులైన యాతపతికింబోలె వీక్షింపసామ్యంబులగు చున్నవని 
రాజు వితర్మించుటయు - 


కం. ఆ యవనీవిభురూపముం 
బాయక వీక్షించి తపతి ప్రాణసఖులతో 
మాయమయి చిలుకచెప్పిన 
ప్రాయపు రాకొమరుండనుచుం బ్రబలిన లజ్ఞన్‌ 


అచట గదలిపోక యోగమాయచె నదృశ్యయై యొదిగియుండి యాతని విరహ వేదన 
దిలకించి కరుణార్థయై యాతనికి మరల పొడసూపుటయు సుసంగతములైనవి. 
“నను గాంధర్వవివాహంబునం జేకాను” మని సంవరణుడు తపతి నడుగుట యౌచిత్య 
శోభితమైనది. వినుకలి వలపునకు, కనుకలి వలపునకు ఆలంబనము ఒక్కటియే 
అయి ధీరుడైన సంవరణుడు ఆవద్రావినట్లు కాననాంతరమున (గ్రుమ్మరుట, 
అత్యంతానుతాపమున ధాత్రిపై బొరలుట సమర్ధనీయములైనవి. 

ఈ చిలుక తపతికి శిష్యుడు. ఆమెవద్ద సర్వవిద్యలునేర్చి యామెకు గురుదక్షిణగా 
యోగ్యుడైన భర్త నరయు భారము తనపై వైచుకొని దేశములన్నియు ద్రిమ్మరి చివరకు 


23 


సంవరణుడే యామెకు దగినవాడని నిశ్చయించుకొని యిరువురకును పరస్పరము 
(ప్రేమపుట్టించును. మూలమున సూర్యుడే తపతికి దగినవరునిగూర్చి యాలోచించుచు 
తన్ను గూర్చి తపము చేయుచుండిన సంవరణునిగాంచి యాతనికి దనపుత్రిక నీయ 
నిశ్చయించుకొనును. మూలమున సంవరణుని సూర్యారాధనకు గారణము లేదు. 

చిలుక మాటలచే తపతిపై మరులుకొని సంవరణుడు “చెదరని భక్తి యుక్తిని 
భజించెద నాతనికన్య జెందంగన్‌ అని సూర్యోపాస్తికి బూనినట్లు ప్రబంధమున కారణ 
కల్పనము జరిగినది. అప్పుడు చండకరుండు నిజాంతరంగంబునం బ్రసన్నుండై 
కన్యాప్రదాన కౌతూహలంబునకు బద్ధకంకణుండయ్యెనని సూర్యుడు కన్యనీయ 
నిశ్చయించుటకు సంవరణుడు తపతీగత చిత్తుడగుటయే కారణముగా చూపబడి 
చిలుక రాయబారము ఫలాభిముఖమగుట సూచింపబడినది. 

ఈ ప్రబంధమునకు ప్రాణభూతమైన చిలుక రాయబారమును గంగాధర 
కవి కల్పించుటకు గారణము ఇభరాముని కోరికయే యని భావింపవలసి యున్నది. 
భారతాఖ్యానమునగల తాపత్యచరితమును - 


“వివిధశృ్చంగార మహిమల విస్తరించి 
కబ్బమొనరింపు నాపేరం గవివరేణ్య” 


అని యిభరాముడు కోరెను. ఆయన కోరిన మేరకు గంగాధరుడు తపతీ సంవరణుల 
శృంగారమునకు పూర్వానురాగరూపమైన వినుకలి వలపును కల్పించెను. అందుకు 
సాధనము చిలక రాయబారము. 


“య(క్రేమ సంగమాత్పూర్వం 

దర్శన శ్రవణోద్భవం 

పూర్వానురాగ స్పవిజ్లేయః 

శ్రవణం తద్ద్గుణ[క్రుతిః 

ప్రత్యక్ష స్వప్న చిత్రాదౌ 

దర్శనం దర్శనం స్మృతం” 
అను ఆలంకారిక వచనమునుబట్టి గుణశ్రవణ, స్వప్నాది దర్శనములవలన 
నాయికానాయకులకు జనించు ప్రేమ పూర్వానురాగము. అది సంగమమునకు 
పూర్వము జనించి వర్ణిల్లును. దీనిని కల్పించి, ప్రయోజనవంతముగా నిర్వహించుట 
యందు గంగాధరకవి ప్రశంసనీయమైన మెలకువ ప్రదర్శించెను. మూలకథ 


24 


సంవరణుని సూర్యోపాసనతో ఆరంభమగును. (ప్రబంధమున సంవరణుడు ఉద్యానవన 
దర్శనమున కేగుటతో ప్రారంభించుచున్నది. అనగా శృంగారరస ప్రధానమైన 
కావ్యమునకు అనుకూలముగా కావ్యారంభము మలచబడినది. సంవరణుని 
బలపరాక్రమ గుణరూపాదులు వర్ణింపబడిన యనంతరము - 


“ఆ రాజన్యకుమారుడు 

తారుణ్య వయోవిభూతిం దనరె వసంత 
ప్రారంభసమయ సంభ్రమ 
సారశ్రీకలిత నవరసాలముబోలెన్‌” 


అని శృంగార రసాలంబనముగా యౌవన వికాసముతోనొప్పు సంవరణుడు, 
వసంతోదయమున వికసించిన నవరసాలము ఏక వాక్యమున నవతరింపజేయబడెను. 
రాజు గంభీరవేదియను గజేంద్రముపై ఉద్యానవనమునకరిగి, గజావతరణము గావించి 
యా వృక్షముల నడుమ సంచరించుచు “నవ్యవసంతు డనగం జూపట్టెను.” ఆ 
వృక్షముల శృంగార చర్యల నిట గంగాధరకవి రమ్యముగ వర్ణించెను. 


స్ప మవ్వంపు విరజాజిపువ్వునవ్వులంజొక్కి 

నట్టి యా కలిగొట్టు చెట్టుంజూచి 

గురివిందపూగుత్తి గుబ్బలతాకునం 
బులకించు నెలమావిపొదలంజూచి, 

మొల్లంపు మొల్లల పల్లవాంగుళముల 
గిలిగింతలకు నవ్వు ములగంజూచి 

పరిసర ఫణిలతా పరిరంభణంబున 
మ్రాన్గాన్న లేంబోక మ్రానుంజూచి 


గీ. తనమనంబున ముచ్చటంగనినరీతి 
సొరిది నయ్యెడం బలుమారు చుట్టివచ్చి, 
యుర్వరామండలేశ్వరుం డొయ్యనొయ్య 
నరిగె వేటొక తరువాటి కచటం గదలి” 


లతలనెడి నాయికల విలాసచేష్టలచే తరువులనెడు నాయకులు ప్రకటించిన 
అనుభావ సాత్వికభావములు - చొక్కుట, పులకించుట, నవ్వుట, మ్రాన్గానుట - 


25 


మున్నగునవి రాజు మనస్సున ముచ్చటకొలిపెను. ఆయన చిత్తమున రత్యంకురో 
దయమునకు అనువగు పదను ఏర్పడు చుండెను. 

“నవ్యవసంతుండనంగ” జూపట్టిన రాజునుజూచి లతలు వృక్షములు 
శృంగారచేష్టలు గావింపగా వనలక్ష్మి “మదరబండిన దానిమ్మ మ్రానిపండ్లు శుక్తికెవడి” 
విరియగా దానితో “పద్మరాగంబు లపరంజిపాత్రనునిచి” యా నవ్యవసంతునకు 
ఆరతిచ్చెను. మలయానిలవశమున వనకుసుమములు జలజలరాలుట. ఆరాజు 
చెలువునకు వెజగంది మన్మథుడు చేందూపులను వదలుచుండెనా యన్నట్లుండెను. 

“నవరసాలము బోలెన్‌” వనము (ప్రవేశించిన రాజునకు ఎదుట నొక 
మహారసాలము కనబడెను. రాయబారియైన చిలుక ఆ రసాలముపైనున్నది. తపతీ 
సంవరణుల పెండ్లినిగూర్చిన ముచ్చట ప్రారంభించుటకు ఈ రసాలమే రంగస్థలమైనది. 
కనుక గంగాధరకవి దానిని ఒక సీసపద్యమున, ఒక వచనమున విపులముగా 
వర్ణించెను. అది “ఈరేడుజగముల నాక్రమించి విశ్వరూపంబు గైకొన్న విష్ణుకరణి” 
ఉండెను. దానిని గాంచి రాజునకు అద్భుత కౌతుకములు పెనగొన్నవి. ఆయన 
అల్లనచని యామావినీడ చంద్రకాంత శిలాతలంబున ఉపవిష్టుడైనాడు. 


కం, ఘృణిశాలికంకణారుణ 
మణిపంక్తింగాంచి దాడిమఫలాశను ద 
న్మణి బంధముపై ప్రాలెను 
బ్రణుతించుచు నొక్కచిలుక పటువేగమునన్‌. 


పండి విరిసిన దానిమ్మ పండ్లనుగాంచి, పద్మరాగము లపరంజిపాత్ర నుంచి 
వనలక్ష్మి తనకు నీరాజనమిచ్చుచున్నదని రాజు ఉట్రేక్షించుకొనెను. రాజుచేతి 
యందలి మాణిక్యములు పొదిగిన స్వర్ణకంకణమునుగాంచి దాడిమ ఫలమని చిలుక 
(భ్రాంతిపడెను. 

అది మామూలు చిలుకయైనచో రాజు దానిని త్రోసివైచియుండును. కాని 
అది చిత్రవర్ణవిహంగపుంగవము, దివ్యమగు రాజకీరము. కనుకనే రాజు దానిని 
'నిర్నిమిషుడగుచు' తేరిచూచెను. దివ్యమైన తపతికి పతికాబోవుచున్నాడు గనుక రాజు 
నిర్నిమిషుడై దివ్యలక్షణములందుచుండెనని సూచన. ఈ ప్రబంధ కథకు కీలకమైన 
తపతీసంవరణుల వినుకలి వలపునకు గారణమైన ఈ చిలుక యద్భుత రూపమును 
గంగాధరకవి చక్కని సీసమున చిత్రించినాడు. రాజు నిర్నిమిషుడై తేరిచూచునట్లు 


26 


చేసినాడు. తేరిచూడగా ఆచిలుక 'పంచసాయకుని వార్వము” ఆతడు దాని అంగమును 
కేలనిమురుచు *“కేలిరసార్ణవమగ్నుడైనాడు.” రతిభావము అంకురించుటకు దగిన 
యవస్థనందినాడు. 

రాజు సౌందర్యమునకు వెజగంది కుసుమసాయకములను జారవిడిచిన 
పంచసాయకుని వారువమే యిది. 

“రూప సంపదచెల్వము నోపలేక 

యోడి జాబిల్లి మేనల్లు డుపదగాంగం 

దనదు సామ్రాణి తేజిని బనుపంబోలు” 


అని గంగాధరకవి రమ్యముగా ఉత్రేక్షించినాడు. ఓడిన మన్మథుడు జాబిల్లి 
మేనల్లుడనుటవల్ల సంవరణుడు వేవెలుగునల్లుడు కాబోవుచున్నాడని గంగాధరకవి 
చక్కగా వ్యంగ్యముచేసినాడు. 

ఈ విధముగా మదనపరివారమైన వసంత మలయానిల కుసుమ చంద్ర 
కీరాదులు సంవరణునకు వశపడినట్లు వర్ణించి సంవరణుని ఉత్తమ శృంగార 
నాయకునిగా గంగాధరకవి రూపొందించినాడు. 

పంచసాయకుని వారువమును రతిదూతగా నెన్నుకొని గంగాధరుడు బెచిత్యము 
ప్రదర్శించెను. 


కం. చిలుకల పలుకులు రసములు 
చిలుకును భువినెట్టివారి చెవులకుంజవులై, 
చిలుకలకొలికి ప్రసంగము 
చిలుక ప్రశంసించెనేనిం జెప్పగనేలా? 


అని అర్భావత్త్యలంకారముతో ఆ యౌచిత్యమునకు మెజుగులు దిద్భ్దెను. 
నలదమయంతులకథను మనస్సునందిడుకొనియు గంగాధరకవి ప్రణయ 
దౌత్యమునకు హంసకంటె చిలుకయే ప్రశస్తతరమైనదని నిశ్చయించుకొనెను. 

“పంచవర్ణంబైన” ఆ చిలుకనుచూచి, “అమృతమధురాక్షరములైన” దాని 
పలుకులువిని రాజు దానిని మిగుల ప్రశంసించెను. తన (ప్రశంసలకు సదుత్తరము 
లీయదలచెడిగతిని ఆ ప్రశంసలను అది వీనులొగ్గి వినుచున్నట్లును గుర్తించెను. రాజు 
తలంచినట్లే అది “మనుష్యభాషణంబుల” పలుక దొడంగెను. రాజు ప్రశంసకు 
సదుత్తరముగా ముందాతనిని ప్రశంసించిన తరువాత - 


27 


“నీహస్తావలంబనంబు గలుగుటంచేసి ప్రశస్తుందనైతిం జరితార్థుందనైతిం? 
బురాకృతంబు లయిన సుకృతంబులు ఫలోన్ముఖుంబులయ్యె; నీవ కారణబంధుండవు; 
కాన భవద్దర్శన ఘటీయంత్రంబు మదీయ మనఃకూప కథారసంబుల వెడలించు 
చున్నయది” అని ప్రాఢమార్గమున భాషింపనారంభించినది. దాని మనఃకూపమున 
తపతీపరిణయ ప్రసంగకథారసమున్నది. సంవరణుని దర్శనమనెడు ఘటీయంత్రము 
దానిని పైకిలాగుచున్నది. తపతికి తగిన వరుడు సంవరణుడు కనుక తపతీ సౌందర్యాది 
ప్రసంగము చేయబోవుచున్నది. ఎందరో రాజులను చూచినదిగాని, వారీ ప్రసంగమును 
చిలుక మనస్సునుండి వెడలింప జాలరైరి. 

ఇది మగచిలుక. దీనిలో గంగాధరకవి దాగియున్నాడు. కనుక మిక్కిలి గడుసరి. 
“అస్మదీయ వృత్తాంతంబు వినిపించెద; సావధానమతివై యవధరింపుము” అని 
యారంభించి తపతి యాభిజాత్య రూపగుణ సౌందర్యాదులను 26 పద్యములలో 
వర్ణించినది. రాజు చిత్తము తపతియందు లగ్నమైనదని నమ్మిక కుదిరినంత - 


కం. వాచావధూ విడంబిని 
యాచారుకటీ రథాంగ యా సకలకళా 
వైచిత్రిని గావున నా 
కాచార్యత్వము వహించెనయ్య మహీంద్రా! 


అని పలికి ఆ గురువువద్ద తాను నేర్చిన విద్యలను వివరించి, యామె దయవల్ల 
తాను శుకమహా ద్విజముఖ్యుతో నూడువట్టి యుంటిననియు, ఆంధ్రమున మాట్లాడుట 
తనకొక లెక్కలోనిది కాదనియు చెప్పినది. జనని సంస్కృతంబు సకల భాషలకును 
అను నభిప్రాయము నిట గంగాధరుడు సుకుమారముగా ధ్వనింపజేసినాడు. 

“అవ్విధంబున మద్దురుమూర్తియగు నవ్విదుషికి నవయౌవనంబు ఘటికా భాజన 
జలంబు చందంబున...నున్న మనంబున నిట్లని వితర్మించితిని అని తన మనః 
కూపంబునుండి సంవరణుని దర్శనమను ఘటీయంత్రము వెలువరించుచున్న 
కథారసంబు తపతి యౌవనవిలాసమే యని తేటపరచినది. అక్కువలయ లోచనకుం 
దగిన నృపాలక తనయుని వీక్షింప నధిక తత్పరమతినై నానాదేశముల త్రిమ్మరి 
యలసి ఈ సహకార వృక్షముపై బడితిని అని చెప్పినది. “అంధునకు దివ్యదృష్టి 
గలిగిన విధంబున, నయాచితోపనతంబయిన ఈ సహకార భూజంబు సంజీవ 
నౌషధంబై యవతరించినది”; 'దైవగతింగంటి నే పునర్జీవనంబు.” 


28 


కం. ఈ యెలమావికతంబున 
నాయలమటదీతె, జీవనం బిదెకంటిన్‌ 
నీ యనుపమ రూపముగనం 
దోయధి గంభీర మనసు దుందుడు కుడిగెన్‌. 


అని తపతీ సౌందర్యమనన పరవశుడైయున్న సంవరణుని పాదములకు మెత్తగా 
బంగరు సంకెలలు తగిలించినది. 'నవరసాలముం బోలెన్‌ (180), దెవయోగంబ 
దెట్లన్న (2-64) అన్న మాటలను ఇట అనుసంధించుకొన్నచో చిలుకపలుకుల 
గడుసుదనము తేటపడును. అంధునకు దివ్యదృష్టి గలిగిన విధంబున అను 
ఉపమానము భావనా రమ్యమగుట భావింపదగును. 

“అంకపు జింకలేని యమృతాంశునిం జూచిన చందమయ్యె నీవంకి అను 
మాట జాబిల్లి మేనల్లుం డుపదగాగి చిలుక తేజీని కానుకగా బంపెనను భావముతో 
పోల్చి చూచినచో గంగాధరుని నేర్చు స్పష్టమగును. 

ఈ ఘట్టమున గంగాధరుని పొడి :- అతడు సృష్టించిన చిలుకప్రొఢి వెంటనే 
ఫలించినది. చిలుక ముందు తపతి సౌందర్యము నగ్గించి, పిదప సంవరణుని 
సౌందర్యము నగ్గించి వారి యానురూప్యము ధ్వనింపజేసినది. తన వారువము చేసిన 
ప్రయత్నమునకు మన్మథుడు తోడువచ్చెను. ఆ భరత కులతిలకు మానసంబను 
బేడిసమీను తనవలకు లోనయ్యెనని చయ్యనం దియ్య వింటి గవిసెనం దివిచి నవశిలీ 
ముఖపుంజశింజినీ రావంబు రోదసీ కుహరంబుం బూరింప సారించిన గుట్టుబిట్టు 
చలించి చిత్తంబు తత్తరింప తోయధిగంభీరుడైన సంవరణుడు 'ఆత్మగతంబుని 
ఇట్లనుకొన్నాడట - 

కం. చిలుకల పలుకులు రసములు 

చిలుకును భువి నెట్టివారి చెవులకు జవులై 


చిలుకల కొలికి ప్రసంగము 
చిలుక ప్రశంసించెనేనిం జెప్పగనేలా? 


రాజు తోయధి గంభీరుడు, మనస్సెంత చలించినను వెంటనే బయట బడలేదు. 
తాను సౌందర్యముచే మదనుని జయించి వాని కుసుమసాయకములు నేల 
రాల్పించెను. అతని వాహనమైన చిలుకను ఉపదగా దెప్పించుకొనెను. ఐననేమి ఆ 
చిలుక మదన పరివారమే. వానిపక్షమే వహించును వానిపనియే చేయును. రాజును 


29 


వానికే వశముచేయును. మదనుడు, వాని వాహనము కలిసి రాజును లొంగదీయుటకు 
కుట్రపన్నినట్టు గంగాధరకవి ఉపమోత్రేక్షాద్యలంకారములచే చక్కగా వ్యక్తము 
చేసినాడు. బేడిసమీను మదన ధ్వజము. రాజు మనస్సు రూపమునున్న ఆ మీను 
చిలుకపలుకుల చాతుర్యమువలన వెడవిలుతు వలలో బడినది. సంవరణునకు ఓడిన 
మదనునకు పోయిన ధ్వజము చిక్కినది. ఆయుధములను జారవిడిచిన మదనుడు 
వింటికి గౌసెనతొడిగి యుంచెను. ఇప్పుడు దానిని గౌసెన వెడలించెను. తుమ్మెద 
నారిని ఎక్కుపెట్టెను. బాణములు లేవుగదా! కనుక ఊరక శింజినీరావము చేసెను. 
అప్పటి కదియేచాలు. రాజు గుట్టు చలించి, చిత్తము తత్తరించినది. వలరాజు వలలోపడి 
బేడిస మీనువలె గిలగిల కొట్టుకొన్నది. చిలకయు, దానిలో దాగిన గంగాధర కవియు 
చరితార్జులైనారు. రాజు వినుకలి వలపున దగిలినాడు. 

తన కోడిన మదనునకు తానోడు నవస వచ్చినది. తపతీ సంయోగము 
తనకులభించునా? లభింపనిచో - 


“ఎవ్విధంబున నిర్ణింతు నించువిలుతుం 
బల్లవాధరి చూపుల ప్రాపులేక?” 


అని మది చెదరగా ఆ రాకుమారుడు “ఆత్మ నద్భుతపడి నన్నూరింప వచ్చెం 
గాకీ కీరంబని చింత యుడిగి కీలించె ధృతిన్‌. ” రాచిలుక పలుకులందనకు నవకాశం 
బొసంగిన తెజింగు దోచినది. గనుక ధృతి వహించినాడు. చిలుక పలుకులలో 
గంగాధరుడు కల్పించిన యవకాశమిది - 


కం. నీ లావణ్యముం జూచినం 
ద్రైలోక్యములోని కంజదళ నేత్రలకున్‌ 
వాలాయము మకరాంకుని 
వాలాయము నాటకున్నె వసుధాధీశా? 


దివ్యలోకమందలి యువతులైనను నీ లావణ్యమును దిలకించినచో నిన్ను 
కామించి మదన పీడితలగుదురు అనిన చిలుకపలుకులలో దివ్యయైన తపతి తన్ను 
వరింపవచ్చును అన్న సూచన కలదు. చిలుక వాచ్యముగా ఈ మాట యనకున్నను 
సంవరణుడీ సూచనను గ్రహించెను. పలుకుల జాణ వో చిలుక! అని దాని 
వాక్సాతుర్యమును, పలుకులం దేనెలుట్టిపడ సదుత్తరంబుగా బలుకగల శక్తిని 
ప్రశంసించెను. సంవరణుడు కూడ మాటలలో గడుసరియే. 


30 


కం. సురచాపస్ఫురణంబునం 
బరువడి నీ పక్షరుచులు పర్వుటయెల్లం 
బరికింప నీక్షణంబున 


నురువడి హర్షాశువర్న మొదవుటకుం జుమీ. 


అని రాజు సాపేక్షముగా చిలుకను ప్రశంసించెను. చిలుక రాజు మణి బంధముపై 
వ్రాలియున్నది. అట్లుండగా రాజు ధనుర్ధరుండైన పురుహూతుని చెలువంబుం 
దాల్చియుండెనని వెనుక గంగాధరుడు వర్ణించినాడు. చిలుక యింద్రధనుస్సువలె 
నగపడుటకు హేతువు దాని చిత్రవర్ణగరుత్తులని వెనుక చెప్పినాడు. అట్లున్నందుకు 
ఫలము హర్వాశ్రువర్ష్న మొదవించుటయని యిప్పుడు రూపించుచున్నాడు. 
గంగాధరుడెంత నిపుణుడైన కవి! 

చిలుక పలుకులలో తోచిన యవకాశమును బురస్మరించుకొని సంవరణుడు 

తపతిపట్ల తనకు జనించిన యభిలాష వ్యంగ్యమగునట్లు చిలుక నిట్లు చతురముగా 
స్తుతించినాడు - 

సీ, ఆ పల్లవాధరి యధర సంగతమున 

దొరికెనో నీకు మాధుర్య గరిమ 
ఆ రాజబింబాస్య యాస్య సన్నిధిచేత 
నబ్బెనో నీకు నాహాదమహిమ! 
ఆ కోకిలాలాప యాలాపకలనచేం 
జెందెనో నీకు విశేషఫణితి! 
ఆ సరోజదళాక్షి యక్షిసంసక్తిచేం 
గలిగెనో నీకు లోకైక వశత 

గీ. నిన్నుం బేర్కొన్నం గనుగొన్న నిఖిలజనుల 
దుర్దశలువాయు, మాయును దుఃఖసమితి; 
మున్నుజేసిన నా తపంబులు ఫలించెం 
జిత్రవర్ణ గరుత్తేజ! చిలుకరాజ! 

ఉ. విందవుగాన నిన్నాకటి వేడెద, నా పలుకాదరింపు; నీ 
విందెటింగించినట్టి సకలేందునిభాస్య నిలింపకన్య, నే 
నిందువసించు మర్ష్యుండ, దినేశసుతన్‌ వరియింపంగోరి నే 
నందని మాని పంటిపయి నాసలు చేయుటగాదె చూడగన్‌. 


31 


తపతి దేవతాకన్య, నేను మర్వుడను. ఆమెను వరించుట నాకు సమ్మతమే 
కాని ఆమె నన్ను వరించుటసాధ్యమా? ఆమెను నేను వరించుట అందని మ్రానిపంటికై 
ఆసపడుటయే యగునా? - ఈ విధముగా చిలుక మనస్సులోని ఆశయమును 
బయటికి లాగుటకై రాజు సుకుమారముగా భాషించెను. రాజు బేలతనము 
బయటబెట్టదలచిన చిలుక మౌనము వహింపగా - 


కం. ఆ మోహనాంగి పరిరం 
భామృతపానైక సౌఖ్య మబ్బకయున్నన్‌ 
గామించి కన్నులారం 
గోమలి లావణ్యరసము గ్రోలినంజాలున్‌. 


అని తపతిని కౌగిలింప వలెనన్న యభిలాషను, అది సాధ్యముగానిచో ఆమె 
లావణ్యమును వీక్షింపవలెనన్న యభిలాషను వ్యక్తముచేసెను. చిలుక అప్పటకిని 
మాటాడలేదు. 


ఆ చకోరాక్షి నిలువెల్ల సాభిలాషం 
దివిరి వీక్షింపంగలిమి కుందేటికొమ్ము 
నెలత పలుకులమారుగా నీదు పలుకు 
కర్ణపర్వంబుగా విను కలిమెచాలు. 


తపతి లావణ్యదర్శనముకూడ దుర్లభమేయైనచో ఆమె యాలాపము విను 
కలిమియు దుర్లభమే యగును. కనుక ఆమె పలుకులకు బదులు నీ పలుకులనె 
కర్ణపర్వముగా విందును అని రాజు అభావవిరక్తి మంతములైన పలుకులతో చిలుకను 
ఉపళ్లోకించెను. ఉత్మంఠాతిశయమున కరపల్లవ తలంబునం జరమాంగంబు నిమిరెను. 
రాజు వాక్యములలో చిలుకకు అతని చిత్తవర్తనము అదధ్ధమునందువలె 
గోచరించుచుండెను. తపతినిగూర్చిన తన యభిలాష ఫలించునో, ఫలింపదో చిలుక 
ముఖముననే యెజుంగవలెనని రాజు ఉత్మంఠాతిశయము ప్రకటించెను. షోడశ 
మహాదాన ధురంధరంబైన కరపల్లవతలంబున తన పుచ్చము నిమురుటచే చిలుక 
అతని యుత్మంఠ గుర్తించినది. మెత్తని కరపల్లవంబున రాజు నిమురగా చిలుకకు 
మనఃపల్లవంబు చిగురెత్తినది. కథాసుమోదయంబు నెజయగా అది - 


అమరకన్యకలపొందు మర్ష్యుల కబ్బనేర్చునె యంచుం జి 
త్తమున నెంతయు సంశయింపకు; దైవయోగమె కారణంబు. 


32 


అని రాజు సంశయమును కొంత డిందుపరిచినది. దేశములన్నియు దిరిగి 
ఆ చిలుక సంవరణుని యుద్యానవనమున వ్రాలుటయే ఆ దైవయోగమునకు 
తొలిమెట్టయిన దైవగతి. అంతరిక్షముమీది చం[ద్రమునకున్‌ భువి గల్వ కెంతటి దవ్వు? 
వారికి సంయోగము కలుగలేదా. 


జలజదళనేత్ర రెండవచం ద్రరేఖ 
ధరణి తలమున రాజశేఖరుండవవీవు. 
ఇంతకన్నను విధియోగమేమి కలదు? 


ఒక చంద్రరేఖ కైలాసమందలి రాజశేఖరుని జేరినది. తపతి రెండవ చంద్రరేఖ. 
భూలోకమున రాజశేఖరుడవైన నిన్ను ఆమె చేరకతీరదు. ఇదియే దైవయోగము. 

ఈ విధముగ ఆశపుట్టించి, తపతిని మరికొంతవర్ణించి మలగుచున్న రాజు 
అభిలాషకు ప్రాణముపోసి ఇంద్రాదులామె నభిలషించుచున్నారు గాని (నల కథలోవలె) 
ఆమెయు నీవును కూడినప్పుడే పూవు తావి కూడినట్లగును. బ్రహ్మ సృజన ప్రావీణ్య 
మగణ్యమగును. అని తపతీ సంవరణుల సంయోగము విధి సృజన కాలముననే 
చేసిన నిర్ణయముగా నమ్మబలికినది. 


“వనరుహనేత్రతోడుత నవశ్యమునిన్ని టంగూర్చెనేని న 
మృనసిజుడే ధనుర్ధరుండు, మాధవుడే చెలికాండు వానికిన్‌; 
వనరుహనేత్రతోడుత నవశ్యమునిన్నిటం గూర్చకుండినన్‌ 
మనసిజుం దేధనుర్ధరుండు? మాధవుం డేచెలికాడు వానికిన్‌? 


అని మన్మథ వసంతుల పరాక్రమముపై సవాలు విసరినది. 


కం. ఆ పల్లవాధరికినా 
కేపట్టున నెంచిచూడ నేకగ్రీవం 
బీపనికి సంశయింపకు 


నా పలుకే యతివ పలుకు నరలోకేశా! 


అజుని ప్రావీణ్య మెట్లున్నను, మదన వసంతుల పరాక్రమమెట్లున్నను నేను 
మీ సంయోగము సాధింతును. సంశయింపకుము. నేను అవునన్నచో తపతి అవునన్నట్లే 
అని ఆశాభిముఖమగుచున్న రాజు మనస్సునకు నచ్చునట్లు చెప్పినది. 


33 


అంగననీకుం, నీవు మరి యంగనకుందగు; దిందుకన్యధా 
సంగతమైనం గన్లొన నసంగత; మిర్వురంగూర్చ నేర్పు నా 
కుంగల; దేతదర్థమునకుం బ్రతిపుట్టదు; పుట్టెనెని న 

య్యంగజు పాదపద్మముల యానకు మీజుదు మీరు దూజంగన్‌. 


మిమ్ములను కూర్చు నేర్చు నాకుగలదు. అట్లు కూర్చజాలనిచో నేను అంగజుని 
వాహనమునేకాను అని శపథముచేసి “కొమ్మ రాయబారి నమ్మిక మాటలందేలింపగా” 
సంవరణుడు నమ్మియు ముమ్మాటికి గట్టిచేసికొన గోరినాడు. కారణము దివ్య 
యువతియైన తపతి తన్ను వరింపదేమోయన్న శంకాలేశము. 


“నీవక్రారణ బంధుతాన్వితుందవగుట 
నిన్ను నమ్మంగ వచ్చుంబో నియమపరత, 
మాయదారులుగాన ఏమార్గములను 
రాజవదనల నమ్మంగరాదు సుమ్మి” 


అకారణ బంధువైన పురుషజాతికి జెందిన చిలుకను నమ్ముటకు సంవరణుడు 
సిద్ధపడినాడు. ఈ చిలుక తపతి యనుమతిపై వరాన్వేషణము చేయవచ్చినదో లేదో. 
లేనిచో దీని మాటను ఆమె పాటించునని నిశ్చయమేమున్నది? అదియునుంగాక - 


కం. ఆ తరళాక్షికి నీచే 
నేతెజింగుననైనం గోర నింపొదవినం ద 
న్మాతాపితృచిత్తంబుల 
లోంతెజుంగుట యెట్లు? 
చిలుక యందలి ప్రీతిచే, విశ్వాసముచే ఒకప్పుడు తపతి సంవరణుని వరింప 
నంగీకరింపవచ్చును. అప్పటికిని ఆమె తల్లిదం[డ్రులంగీకరింతురని నిశ్చయ 
మేమున్నది? వరాన్వేషణార్థము వారీ చిలుకనుపంపిరా? తల్లిదండ్రులయాజ్ఞ కాదని 
తపతి తన్ను వరించునా? మన్మథవసంతాదులు ఇప్పటికే తనపై పగబూనియున్నారు. 
వారీ పెండ్లిజరుగనిత్తురా? - ఇట్లువిమర్శించి రాజు “చెలవం గూర్చిన మతి నీకచెల్లుం 
గాక” “లతాంగిని నన్నును జోడు గూర్చి నా ప్రాణము” గావుము అని చిలుకను 
వేడుకొనెను. 
సంవరణుని వాక్యసరణి చిలుకమది కింపొదవించినది. దానికి “ననిచిన 
పులకల నీకెలుమొనలెత్తి” నవి. అది రాజు అభిజాత్యాదులను పేర్మొని - 


34 


“ఇట్టి నినుజూచి గారాబుపట్టి నీక 
పద్మినీ పద్మలోచన ప్రాణదయితుం 
డింత గడిచిన చోటికి నిచ్చునోటు 
కుటిల కుంతలములుగల కోమలాంగి 
కైవసంబయ్యె ననియుండు భూవరేణ్య!” 


అని “నిశ్చితార్థముగా” బలికి “నమ్మించిన జిత్తంబునం బ్రత్యయంబంది” 
రాజకుమారుడు “శుకచంద్రా నీరాకగోరి మదీయ దృక్చకోరంబు లెదురెదురు 
చూచుచుండెడు... అచిరకాలంబునం బునరాగమనంబుగా గలయది” యని రాచిలుక 
నెట్టకేనియు వీడ్కొలిపెను. అదియును “కామితసంసిద్ధియగున్‌ భూమీశ్వర నీకు 
ననుచు బునరుక్తులుగాం బ్రేమంబున దీవించుచు” ఎగిరిపోయెను. 

లతాంగి యొప్పిదమునుగూర్చి చిలుకచెప్పిన మాటలు మాటిమాటికి 
దలచుచు, అచ్చెలువ దద్దయు ధ్యానము చేయుచు, “పిట్టమాటలకునై మనసులో 
నేనేల మరులుకొంటి” నని విపుల సంతాపభరమున వేగుచు సంవరణుడు 
“తామ్మిదవస్థలతోడి మన్మథజ్వరము” పట్టి వినుకలి విరాళిం దల్లడిల్లు చుండెను. 


ఏ చూతము క్రిందంగూర్చుండి చిలుక వలన తపతీసౌందర్య వర్ణనము తాను 
విని మరులుకొనెనో ఆ చూతమే యిప్పుడు సంవరణునకు భూతమువలె కానవచ్చెను. 


“చికిబికి వెండ్రుకల్‌వలెను జిన్నచివుళ్లు చరింపం, గోకిల 

(ప్రకటి తనాదముల్‌ భయదరావముగా, సుమనోరజంబు ని 
ప్పుకలుగం జూతమెంతయును భూతమువైఖరి భీతిచేసె నే 
డకట! మహేంద్రజాలకలనాధ్యుడుగా రతిరాయండెన్నగన్‌” 


చూతమును భూతముగా రాజునకు జూపిన రతిరాయడేకాడు, మనకును ఆ 
విధముగా చూపిన గంగాధరకవికూడ మహేంద్రజాల కలనాఢ్యుడే. ఆసన్నహిత 
పరిచారకులు శిశిరోపచారములు చేయసాగిరి. ఆ శిశిరోపచారములను గంగాధరుడు 
నిపుణముగా వర్ణించినాడు. 

స్ప వెలదినవ్వులచాయ వెలంది వెన్నెలగాయం 

గపురంపుధూళి మైం గప్పెనొకండు 
చెలువకౌంగిలిపాటి చెలువైన పన్నీట 
నొకండు సర్వాంగంబు లోలలార్చెం 


35 


బద్మాక్షి ముఖసామ్య పద్మజాలంబుల 
నురమున నిండార నునిచె నొకండు 

పల్లవాధరహస్త పల్లవంబులంబోలు 
పల్లవంబు లొకండుపాన్సుపజచె 


గా 


గీ. _ సాత్త్వికోదయవేళ నా సతికి నొడలం 
దోడ వెడజారు చెమరు బిందువులవంటి 
లలిత మకరంద బిందువుల్‌ చిలికె నొక్క 
డంగనా మన్మథునకుం బ్రత్యంగకముల. 


“నృపకుమారుండు తదీయ బింబ ప్రతిబింబ వస్తుకదంబ శిశిరోపచార వాసనా 
విశేషంబునం గొంత శమియించె” నని చెప్పి తనశిశిరోపచార వర్ణనావిశేష మందలి 
చమత్మారమును గంగాధరకవి సూచించినాడు. రాజు విరహము అంతపురమునం 
గాక ఉపవనమందే ఆరంభమగుటచే శిశిరోపచారములు పురుషులే చేయవలసి 
వచ్చినది. ఆ శిశిరోపచార ద్రవ్యములు తపతి అంగములకు ప్రతిబింబులగుటచే 
సంవరణుడు కొంత ఉపశాంతి వహించుట సాధ్యమైనది. 

సంవరణునకు చిలుక సామర్ధ్యమున నమ్మిక కుదిరినది. దాని మాట లాదరించి 
తపతి తన్ను తప్పక వరించును. తపతి తండ్రియు అంగీకరింప వచ్చును. కాని ఈ 
యంశము గట్టిగా విశ్వసించి యూరకుండరాదు. కనుక సంవరణుడు “చెదరని 
భక్తియుక్తిని భుజించెద నాతని కన్య జెందగంన్‌” అని “సూర్యోపాస్తి విస్తీర్ణ మనస్ముం” 
డయ్యెను. తపతి చిత్తమును చిలుక హరించును. ఆమెతండ్రి చిత్తమును తాను 
హరింపవలెను. సంవరణుండు సూర్యోపాసన ప్రారంభించెను. గంగాధరుడు ఆ 
యుపాసనావిధిని పండైండు పద్యములలో రమ్యముగా వర్ణించెను. “ద్వాదశాంగక 
మోహను” డైన సూర్యుని యుపాసనకు ద్వాదశపద్యములు. చివరి మూడు పద్యములు 
కేవల సూర్య సంబోధనలు. ఇవి సంవరణుని హృదయమందలి ఆర్తికి నిదర్శనములు. 
సూర్యుడు ఆ పిలుపులు విని ఆరచిత్తుడయ్యెను. నిజాంతరంగంబునం బ్రసన్నుండై 
కన్యాప్రదాన కుతూహలంబునకు బద్ధకంకణుండయ్యెను. 

మూలమునను సంవరణుడు సూర్యోపాసనచేసెను. కాని అప్పుడాతని 
హృదయమున తపతీకాంక్షలేదు. ఇచ్చట ఉన్నది. సూర్యుడు ఆ వాంఛను గుర్తించి 
దానిని ప్రసాదింప నిశ్చయించుకొనెను. కన్యాప్రదానమునకు కంకణము కట్టుకొనెను. 


36 


ఈ విధముగా సంవరణుడు కన్యాదాతను ప్రసన్నుని గావించుకొనవలసిన తన 
బాధ్యతను నెబివేర్చెను. తన కుమార్తె నిత్తునని సూర్యుడు సంవరణునకు వాచా 
చెప్పలేదు. “చండకరుండు నిజాంతరంగంబునం [బ్రసన్నుండై కన్యాప్రదాన 
కాతూహలంబునకు బద్ధకంకణుండయ్యె” - అని కవి చెప్పుటచే చండకరుని 
యంతరంగ ప్రసన్నత ఆయన బహిరంగమునందు గోచరించి ఆయన ప్రసన్నుడగుట 
సంవరణుడు భావించెను. 

ఇక చిలుక తన మాట చెల్లించుకొనవలసి యున్నది. రాజు మణి బంధము 
మీదనుండిలేచి - 


గీ. మేఘమార్గమెక్కి మేరుశైలముదాటి 
మింటి వాగు నొరసి మిగుల మెజసి 
తరతరంబ యెగిరి తపతీలతాతన్వి 
చేతిమీద వ్రాలె చిలుకరాజు. 


కం. వచ్చిన పచ్చని పులుగున్‌ 
మచ్చిక మీరంగజూచి మణిబంధముపై 
నచ్చుగనిడి ముద్దాడుచు 
నచ్చంచలనేత్ర పలికె నాదర మొప్పన్‌. 


గీ. సేమమే నీకు ముద్దుల చిన్ని చిలుక 
యెందుబోయితివోకదా యిన్ని నాళ్లు 
జీవపదమైన ననుంబాసి సీముగాని 
సీమం జరియింపం దగునంటే రామతమ్మ! 


తనచేతిమీద వ్రాలిన చిలుకను తపతి తన మణిబంధముపై నిడుకొన్నది. సంవరణుని 
మణిబంధముమీది చిలుక తపతి మణిబంధము మీదికి వచ్చినది. తపతీ సంవరణుల 
చేతులకు చిలుక సంధానకారణమైనది. ఆ చిలుకకు తపతి జీవపదమనుటచే 
ఇరువురకు ఏకగ్రీవంబని ఏర్పడినది. తపతి పలికిన పలుకులలో ఆమెకు దనపైం 
గల ప్రేమబంధనము చిలుకకు తెల్లమైనది. దానికి కొంతధైర్యము వచ్చినది. 
తపతివద్ద తానునేర్చిన విద్యలకు ప్రతిఫలముగా ఈ చిలుక తపతికి గురుదక్షిణ 
యీయదలచినది. ఇత్తునని తపతికి చెప్పినట్లును తోచును. కాని ఆ గురుదక్షిణ 
యెట్టిదో అది బయటపెట్టలేదు. నవయౌవనవతియైన కన్యకు ఎట్టి గురుదక్షిణ 


37 


యవసరమో దానికి తెలియును. ఆ దక్షిణను సంపాదించుటకై అది తపతికి 
చెప్పకుండనే బయలుదేరిపోయి చాలకాలమునకు దిరిగి వచ్చినది. ఈ చిర 
వియోగమువల్ల తపతికి దనపై నెంత ప్రేమయో చిలుకకు స్పష్టమైనది. కనుక అది 
ధైర్యముతో ఆనందరసములు చిలుక పలుకసాగినది. 

చిలుకపలుకులు సంవరణునకు రసములు చిలికినట్లే తపతికిని చిలుక 
సాగినవి. అచ్చట చిలుకలకొలికి ప్రశంసచేసినట్లే యిచ్చట చెలువుని చెలువము 
ప్రశంసింప నారంభించినది - 


కం. కమలవనీ బాంధవునకు 
నమరావతిలోనం దగిన యల్లుండు లేమిన్‌ 
(గమమున ధరణీతలమున 
నెమకంగా దొరకకుండునే యనుబుద్ధిన్‌. 


“ఆసముద్రవలయావనిగూర్చి యరిగితిని” “నేరెడుదీవి లోపలం గరిపుర మేలుచున్న 
మహికాంతుని రాజకుమారుం గాంచితిన్‌” అని యెత్తుకొన్నది సూర్యుడు 
గగనతలమందుండును. ఆయనకు ప్రియురాలచ్చట లభింపలేదు. భూమియందున్న 
కమలమునే ఆయన వరించెను. ఆయన పుత్రికకు మాత్రము స్వర్గమున దగినవరుడు 
లభించునా? కనుకనే చిలుక భూలోకమునకు వచ్చినది. అచ్చట తగిన 
వరునిగాంచినది. సూర్యునకిద్దరు కూతుండ్రు. పెద్దది కమకాంతి, చిన్నది తపతి. 
చిలుక అల్లుని వెదకుట యిరువురిలో నెవ్వరి కొబికు? సంవరణునివద్దచేసిన 
ప్రసంగమునుబట్టి తపతికొజికేయని తేలినది. సంవరణుని చిత్తము తపతియందే 
లగ్నముకావలయును గనుక అచ్చట సంవరణునకు సూర్యుని యిద్దరుకూతుండ్రమాట 
చెప్పినను తపతీసౌందర్యమునే వర్ణించినది. ఇచ్చటికివచ్చి నీతండ్రికి అల్లుని 
వెదకబోయితి నన్నదేకాని నీకు ప్రియుని వెదుకబోయితిననలేదు. తపతి చిత్తవృత్తి 
స్పష్టముగా దెలిసినగాని ఆమాట చెప్పగూడదని “పలుకులజాణ” యైన యా చిలుక 
తలపు. సంవరణుని సౌందర్యవర్ణన చేయసాగినది. 


గీ. అతని రూపంబు గనుగొన్న యబ్దముఖులు 
కడక నీతని వరియించు కన్య ధన్య 
యనుచు దమలోనవరియింప నవ్విభునకు 
సంవరణ నామధేయంబు సఫలమయ్యె. 


38 


గీ. అహహ! ఈరేడు లోకంబులందు గలుగు 
సకల లావణ్యరసమెల్ల సంగ్రహించి 
గరిమ నారాజుంగావింపం గరువుగట్టి 
చేసెంగాంబోలు నేర్పుతో సృష్టికర్త! 


గీ. క్రితిని సతులెల్ల నతని వీక్షింపంగోరి 
చిత్రఫలకాళి వ్రాతురు చెలువు మెజిసి 
చిత్రరూపాళి కవ్విభు చెలువులోన 
నూటవెయ్యింట నొక్కపాలౌట యరిది.” 


అని సంక్షేపముగా సారభూతముగా సంవరణుని సౌందర్యమును గొనియాడినది. 
లోకములోని కన్యలందరు అతనిని వరించవలెనని యువ్విళ్లూరు చున్నారు. అతనిని 
వరించిన కన్యయే ధన్య యనుకొనుచున్నారు, ఆతనిని చిత్రములందు లిఖించి 
చూచుకొని మురిసిపోవుచున్నారు. ఆతని రూపముతో పోల్చినచో ఆ చిత్రమందలి 
రూపములేమి రూపములు? ఆతని యందములో వెయ్యింట ఒక్కపాలు కూడ ఆ 
చిత్రప్రతిమలకులేదు. చిత్రించుటకే శక్యము గాని ఆతని సౌందర్యము వర్ణించుటకు 
ఎట్లు శక్యమగును? సారభూతమైనను లఘువుగానున్న తనవర్ణను ఈమాటచే చిలుక 
సమర్థించుకొన్నది. ప్రథమాశ్వాసమున సంవరణుని పరాక్రమాదులను విపులముగా 
వర్ణించి ఇచ్చట ఆతని సౌందర్య యౌవనములను మాత్రమే సంక్షేపముగా వర్ణించి 
గంగాధరకవి తన నిపుణతను ప్రదర్శించుకొనెను. 

తపతియు సంవరణ సౌందర్యవర్ణనాకర్ణన ప్రవణయగుట చిలుక గుర్తించినది. 
లోకములోని కన్యయెవ్వతెయో ఆతనిని వరింపకముందే తాను వరింపగోచుచున్నదని 
కూడ పసిగట్టినది కాంబోలు. ఆమాట బయటపెట్టించుటకు గాలము వేసినట్లుగా 
ఇట్లన్నది - 


చ. పలుకులు వేయునేమిటికిం? బంకరుహాయతచారునేత్ర! యిం 
పులను జగద్వశీకరణ మోహనదోహలరూపరేఖలన్‌ 
వలనుగ నీకు నీడనంగవచ్చును భారతవంశరత్నమున్‌; 
జలజ నిభాస్య! యాతనికిసాటి దలంపంగ నీవచూడంగన్‌. 


ఆ సంవరణుడు నీకు ఈడనవచ్చును. ఆతనికి ఈడు నీవే-వాక్యములను 
ఇట్లు మలచుటలో జాణతనము ఉన్నది. సంవరణునకు నీవే యాడు అనుటయందు 


39 


గురు పక్షపాతమేకాక సంవరణుడు తపతిని వరింప నంగీకరించిన సూచనయు 
గలదు. సంవరణుడు నీకు ఈడు అనవచ్చును అనుటలో తన నిశ్చితాభిప్రాయమును 
ప్రకటించి తపతి యంగీకృతిని అపేక్షించుచున్న సూచన కలదు. దివ్యులలో నీకు 
ఈడైనవాడు లేడు. మర్యులలో నెవ్వదేని ఉన్నచో నేను చూచినంతలో ఆతడు 
సంవరణుడేయని నాయభిప్రాయము అని చిలుక సూచించినది. 

ఈవిధముగా సంవరణుని వర్ణించి, తపతికి ఆతనియందాసక్తి కలిగించి 
“మతియు మంతనపుంబలుకులుంగలవు.” అని చిలుక ఉత్మంఠాజనకమగు 
వాక్యముతో ఉపన్యాసము ముగించినది. అదియాశించిన ఫలితము వెంటనే 
కనబడినది. అదివైచినగాలమునకు తపతిచిత్తము తగుల్ళొన్నది. “అలికతలమునం 
జెమట దొలుకరింపం, జనుంగవ కెలంకులం బులకలెగయం, దలంపున ననురాగంబు 
పల్లవింపొ ఆమె యిట్లన్నది - 


మ. శుకమా! కోకనదచ్చవిచ్చురితచంచుశ్రీపరాభూత కిం 
శుకమా। నీకును రాకొమారునకు నెచ్చోనందె సందర్శనం? 
బకలంకాత్ముం డతండు నీచరితమేమైనన్‌ విమర్శింప మా 
మక వృత్తాంతమెజుంగం జెప్పవుగదా మన్నించుచో నచ్చటన్‌?” 


తపతి చిత్తమున అనురాగము పల్లవించినది. వినుక వలుపు పొడమినది. 
దాని ఫలితమే సాత్త్విక భావోదయము. ఆ సాత్త్వికావస్థ యందలి వచనోపక్రమమే 
యమకరమణీయమైన సంబోధనము. ఆ రాకుమారుడు నీచరితమును ప్రశ్నింపగా 
నీవు ఆతనికి నాచరితమును ఎజుంగజెప్పవుగదా! - చిలుక నిజముగా చేసినపని 
యిదియే. చెప్పవుగదా యనుట యందలి కాకువు చెప్పుట తపతికిష్టమని 
ధ్వనించుచున్నది. దీని తరువాత తపతి వాక్యము - 


కం. చెప్పిన నేమి యవునొ గద 
యప్పార్టివ నందనునకు నర్హయగు సతిన్‌ 
థ్‌ వౌ 
జెప్పెడిచో మముముందరం 
జెప్పగనుండంగవలదు చెలిమికినైనన్‌ 


“చెప్పిన నేమియవునొకద యప్పార్థివ నందనునకు” అనుటలో తన 
సౌందర్యమును గూర్చి విని సంవరణుడెంత వినుకలి వలపున జాలిబడునోయన్న 
తపతి యాందోళన వ్యక్తమగును. ఆతని యందమును విని తా నేమగుచున్నదో 


40 


అనుభవ పూర్వకముగా దెలిపికొనుచున్నదిగదా. నప్పార్థివ నందనునకు కర్ణయగుసతిన్‌ 
జెప్పెడిచో మముముందర జెప్పగనుండంగవలదు చెలిమికినైనన్‌” అనుట యందు 
మర్వుడైన అతనికి దివ్యనైన నాయందమువర్ణించిచెప్పి మరులుకొల్పి తాపము 
పాలుచేయరాదు. నాపట్లనీకెంత చెలిమియున్నను ముందుగా నామాట చెప్పగూడదు. 
లేదా నేనతనికి అర్హురాలనైనను కాకున్నను చెలిమివల్లనైనను ముందు నామాట 
చెప్పవలసియుండును. - అనియిట్లు తపతి సంవరణునిపట్ల తనకు అభిలాష 
యంకురించిన జాడను సాత్త్వికదశలో బయటపెట్టినది. పైకి మాత్రమిష్టములేనట్లు, 
ఉచితముకాదన్నట్లు మాట్లాడినది. 


కం. బంగారువంటిమేనును 
శృంగారము గురియు మోము జిగియును గల రా 
సింగముతో నన్నెనయని 
సాంగత్యమొనర్చ నీకు సంగతియగునే. 


అని నిరహంకారపురస్సరములైన తపతి మాటలలో చిలుక“ గంభీరతా సంఖిన్న 
బహిరంగవర్తనంబును, బల్లవితాంతరం గంబును దెలిపి” కొన్నది. నీ యందము 
నీవెజుంగవు. శ్రీగారీశచీదేవుల కంటె నీవందగత్తెవన్నది. ఆ రాసింగం బొకయంత 
మెచ్చడు మదిన్‌ రంభోర్వశీ ముఖ్య భామాసౌభాగ్యము, నట్టి రాకొమరు డస్మద్వాక్య 
విస్మేయుడై నీ సౌభాగ్యము విన్నయంత మదనాంధీ భూతుండయ్యెన్‌ వెసన్‌” - 
రంభాదుల సౌభాగ్యమును ఒక పట్టున మనస్సు నందేని మెచ్చని ఆ రా సింగము వ్‌ 
సౌభాగ్యమును వర్ణించు నా వాక్యములు విని విస్మితుడై వెంటనే మెచ్చుటయే కాదు, 
మదనాంధీభూతుడై నాడు - అని చిలుక వలపు పుట్టించు తన పలుకుల 
జాణతనమును, దానితో కలిపి సంవరణుడు తపతియందు మరులకొనుటయు 
తెలియబలికినది. ఇచ్చట గంగాధరకవి చిలుకముఖమున - 


“వినుకలి కనుకలిలోపల 
వినుకలియే మిగుల మదనవేదనం జేయున్‌” 


అని తన చిలుక రాయబారపు సృష్టికి మూలమైన కీలకమును సిద్దాంత 
రూపమున ప్రవచించినాడు. చిలుకపలుకుల జాణతన మెట్టిదనగా ఆ వర్ణించిన 
వస్తువు వినువారి చిత్తమున రూపుకట్టును - వర్ణితాంశము భావనాగోచర మగును. 
రాజువద్ద అట్లేయెనది. ఇప్పుడు తపతివద్ద అట్లే యగుచున్నది. 


41 


గీ. అనెడు చిలుకపలుకు లాలించి యాలించి 
ధరణిపాలురూపుం దలంచి తలంచి 
పంచబాణు బాణపంచకం బెద నాటం 
తపతి యగుచు నపుడు తపతి పలికె 


సంవరణుని సౌందర్యవర్ణన వినగా వినగా ఆతనిరూపు తపతి తలపున 
రూపొందినది. దానిని తలంచంగా తలంచంగా ఆమె యెదలో మదన బాణ పంచకము 
నాటినది. తపతియు “మదనాంధీభూత” మైనది. ఆ యావేశమున రాజు చిలుకను 
ప్రార్ధించినట్లే తపతియు ప్రార్థించినది - 


కం. గురుదక్షిణ భావంబున 
గురుదక్షిణ మున్నె యాయ కోరితి విపుడా 
వరదక్షిణ యిమ్మది యే 
వరదక్షిణ మాకు మదనవాహ వతంసా. 


నీవు మదన వాహములైన చిలుకలలో శ్రేష్టుడవు. మాకు శిష్యుడవు. 
మాయందలి గొప్ప దాక్షిణ్యముచే మాకు గురుదక్షిణ ఈయవలెనని ఇదివరకే 
అభిలషించితివి. నేను సంవరణుని వరించుచున్నాను. ఆ వరదక్తిణ యిమ్ము. అదియే 
మాకు (ప్రశస్తమైన దక్షిణ. తపతివద్ద నేర్చిన వాగ్ర్వైచిత్రినే ప్రయోగించి చిలుక 
సంవరణుని తపతికి వరునిగా సంపాదించి ఆ వరునే గురుదక్షిణగా సమర్పించినది. 
ఇంతకంటె వరమైన గురుదక్షిణ తపతిమాత్రమేమి కోరగలదు? మదనవాహ 
వతంసమైన చిలుక కేవలము దక్షిణభావముచే మదవతియగు తనగురువునకు 
సమర్పించిన వరరూపమైన యీదక్షిణ ఉభయతారకమై గంగాధరుని వస్త కల్పనా 
చమత్కృతికి, తన్నిర్వహణ నైపుణికి నీరాజనము పట్టుచున్నది. 

చిలుక కృతకృత్యమైనది. గురువునకు దండ ప్రణామం బాచరించి రాచిల్క 
ఆ రాచమొల్మయున్న వట్టణమునకు జనినది. ఉద్యానవనమున “కధా 
సువోదయమును “సంవరణునకు దెలిపి వచ్చిన చిలుక పట్టణములోనికి బోయి 
“ఫలిత కార్యము” నివేదించినది వినుకలి వలపుబుట్టింప బూని అందు కృతకృత్యమై, 
ఆ వలపు తలపెల్ల నిండారుట గుర్తించి చరితార్థమై చిలుక స్వస్థానంబున కరిగినది. 


చం. చిలుక లతాంగియొప్పిదము చెప్పిన మాటలు మాటిమాటికిం 
దలంచుం, దలంచి యచ్చెలువం దద్దయు ధ్యానముం జేయుం, జేసియ 


42 


న్నా లంతుక నిల్చినట్లయిన నెమ్మది డగ్గజిం జూచుం, జూచి య 
న్నె లవునం గాంతలేమి ధరణీ విభుండాత్మగలంగి యిట్లనున్‌. 


చిలుకపుట్టించిన వినుకలి వలపున దగిలిన సంవరణుని యవస్థ యిది. 
తపతి యవస్థయు నిట్లేయున్నది. 


కం. రాచిల్క ప్రసంగించిన 
రాచకుమారకుని యొరపు రమణి దలంచుచున్‌ 
లోచన గోచరుగాంగని 
యా చంచల నేత్ర లోంగు నతిశయలజ్జన్‌. 


గీ. అతివ దృష్టికిం దెజచాటు ప్రతిమరీతి 
మెజపు మెజసిన కబిణి నామెచ్చులాడు 
చూడం జూడ నదృశ్య విస్ఫురణం దాల్చు 
నంత నా రామ యెడద నిట్లని తలంచు. 


గంగాధరుని నిర్వహణ శిల్పమింత సుకుమారమైనది. ఆలోచనామృతమైన 
యీ శిల్పము గురుకృపాలబ్ధమట. గంగాధరుడు, అతడు సృష్టించిన చిలుక 
ఉభయులును గురుకృపాలబ్ది ప్రతిభచేతనే ఈ శృంగార సన్నివేశము నింత చతురముగా 
సుకుమారముగా నిర్వహింపగలిగిరి. 

తపతి విరహావస్థగాంచి “యొరిమెను సడిసన్నబోటి యొకతుక” మిగిలిన 
చెలికత్తెలను ఆవలకు బంపి, ఆమెగుట్టు తెలిసికొన్నది. 


“కం. లలనా! యింతటి పనికై 
కలగంగానేల? నీదు కనుసన్నలనే 
మెలగంజేసెద నవ్విభు 
తిలకుని నని యూరడించి” నది. 


మరునాడు తపతిని చెలికత్తెలు విరహవినోదార్ధము భూలోకమునకు గొని వచ్చిరి. 
వినుకలివలపునకు కనుకలివలపు తోడుకావలెనుగదా. సంవరణుడు దివమునకు 
బోజాలడుగనుక తపతియే భువమునకు వచ్చినది. అది వసంతము. తపతికి విరహబాధ 
యధికమైనది. పుష్పాపచయము. జలకేళి, మదనపూజ జరిగినవి. చెలికత్తెల సృష్టి 
రసపుష్టికి దోడుపడినది. 


43 


అంతకుముందే సంవరణుడు వేటాడబోయినాడు. అదియు విరహవినోదము 
కొబికే కాబోలు. వేటవచ్చిన సంవరణుడు తపతియున్న వనమునకు రావలెను. 
ఇర్వురు చూపులను మాటలను కలుపుకొనవలెను. ఇందుకొబుకు గంగాధరుడు నెమలి 
సాళ్వముల కలహము కల్పించెను. వేటలో పెక్కుమృగములు చచ్చినవి. మాంసము 
కొజకు ఒక నెమలి యొగిరివచ్చుచుండగా రాజు తన సాళువమును దానిపైకి 
వదలినాడు. నెమలిపబచినది. సాళువము దానివెంట పడినది. రాజు తన 
ఆజానేయమును వానివెంట బజిపినాడు. పెద్దధూళిరేగినది. అణగినది. మయూర 
సాళ్వములు కానరాలేదు. పరివారము వెనుకబడినది. ఆజానేయము అలసినది. రాజు 
పాదచారియై ముందుకు సాగినాడు. కథ అతి సహజముగా సాగుచున్నది. అప్పుడు- 


ఉ. కేలివనాంతరాళ నవకేసరముఖ్య లతాంతసౌరభ 
శ్రీలహరిన్‌ హరించి సరసీవరసీమ సరోజమండలో 
త్తాలసుగంధమున్‌గొని కదంబము గూర్చుకవచ్చి మేదినీ 
పాలుడు హాయనన్‌ విసరె ప్రన్ననిగాలి ప్రమోదశాలియె. 


ఇచ్చట మదనపరివారములోనిదైన మారుతము సంధానకర్తయైనది. 
“అనిలుడను దూత” యయాతినిట్లే దేవయాన్యాదులకడకు తెచ్చెను. ప్రమోద శాలియైన 
ప్రన్ననిగాలివచ్చిన సరసీవరసీమకడనే తపత్యాదులు మదనపూజ చేయుచున్నారు. 
వారిపైనుండి వచ్చిన ఆ గాలిసోకి రాజు “హీ యనుకొన్నాడు. 


కం. మరుదంకురములు వచ్చిన 
తెరువున సంవరణుం డరిగి దివ్యవధూటీ 
నిరుపమ తనువల్లీరుచి 
సురుచిరమైయున్న తోటసొబగుంజూచెన్‌. 


మనుచరిత్రమున విసరిన “మరుదంకురముల” వంటివే ఈమరుదంకు 
రములు. ప్రవరుడు చన్న తెరువువంటిదే సంవరణుడు చన్న తెరువు. ఆతడు కన్న 
కోనవంటిదే ఈ తోట. దివ్యవధూటులయునికిచే అడవియే సురుచిరమైన తోటగా 
నగపడినది. “విభ్రమవతులిందు విహరించిరోకాని యావకాంకిత మయ్యె నవనియెల్ల!” 
అనుచు వనవాటి యాద్యంత మరసివచ్చి “మొగులు లోపలి క్రొమ్మించు మొలకలట్లు 
తరులతాంతర్షితాంగవిస్ఫురణ మెబియు దివ్యవనితలను” రాజు చూచినాడు. 


44 


“ఈమురిపె మీవిలాసంబు లీబెడంగు 
లీయొటిపు లీజిగిబిగియు నెన్నిచూడ 
మర్త్యలోకంబు జూడంగ మహికి డిగిన 
దేవకన్యలువీరు సందియములేదు.” 


అని నిశ్చయించుకొని నవరత్నములలో హీరకళికవలెనున్న తపతిని దిలకించినాడు. 
“ఆ వనితామణులకుం దనరూపుచూపిన నదృశ్యత్వంబు గందురను భయంబునొంది 
యొక తరుస్మంధ మూలంబున ఒదిగి యిట్లని వితర్మించినాడు. 


“ఖచరకన్యయొ కిన్న రాంగనయొ కాక 
ఈ చకోరాక్షి నేరీతి నెబుంగంబోలు? 
కలదె యిటువంటి సొగసు భూకాంతలకును?” 


వీరు క్రీడార్థము మర్యలోకమునకు దిగివచ్చిన దేవకన్యలే. “శృంగార రసము 
నిలువున గులుకన్‌” చెలుల నడుమ మెలగుచున్న యీమె ఖేచర కన్యయో, కిన్నర 
కన్యయో కావలెను. భూకాంతలకిట్టి సొబగు ఉండదు గనుక నీమె భూచర కన్యకాదు. 
ఈ సందేహ సాగరమునెట్లు తరింతును? - అట్టి సందిగ్ధావస్థలోనున్న సంవరణునకు 
ఆమె అమృతము చిలుకు పలుకులు వినబడెను. అవి “చిలుక పలుకుల నమృతంబు 
చిలుకుపలుకు” లట. చిలుకపలుకు లమృతము చిలుకుట తాను అనుభవ 
పూర్వకముగా నెతీంగెను. ఈ కన్నెపలుకు ఆ చిలుక పలుకుల నమృతము 
చిలుకుచున్నది. 

సంవరణుని చిత్తవృత్తి నిట్టిమార్గమున మలచిన గంగాధరకవి నిజముగా 
శిల్పి. శిష్యుడైన చిలుక పలుకులం దమృతమున్నవో ఆయమృతము గురువైన తపతి 
చిలికినదే. ఇట్టియూహవల్ల తనయెదుటనున్న దేవకన్య తపతియే కావచ్చునన్న 
ప్రత్యయరేఖ సంవరణుని చిత్తమున లీలామాత్రముగ పొడముచున్నదని వ్యంగ్యము. 
అట్టి ప్రత్యయమువల్ల సంవరణుండు - 


“తళుకుం జూపులం జిజునవ్వు దొలకరింపం 
దొలుకరి మెజుంగుందీంగల దొలంచు నిట్టి 
వనితను వరించినంగదా తనకు నపుడు 
సంవరణనామధేయంబు సఫలమగుట” 


45 


అని చిత్తమున నువ్విళులూరినాడు. ఈ వనితను అనక “ఇట్టివనితను” అని 
గంగాధరుడు సంవరణుని శీలమును గాపాడినాడు. ఎందరో అందగత్తెలు సంవరణుని 
వరింపగోరిరి. సంవరణుడు ఒక్క తపతినే వరింపగోరెను. ఆమె కొజకే సూర్యు 
నారాధించెను. చిలుక వర్ణించిన తవతి రూవరేఖలు ఆతని చిత్తమున 
ముద్రపదియున్నవి. ఇప్పుడు తన కన్నుల యెదుటనున్న కన్య యందము ఆతని 
నాకర్షించుచున్నది. ఏల? చిత్తమందలి తపతీమూర్తిని కన్నుల యెదుటనున్న 
కన్యమూర్తితో ఆతడు పోల్చి చూచుకొన్నాడు. తుదకీ నిశ్చయమునకు వచ్చినాడు - 
“జగదేకమనోహరంబులైన ఈ తలోదరి సౌభాగ్యంబులు రాజకీరంబువలన జ్ఞాత 
చరంబులైన యా తపతికింబోలె వీక్షింప సామ్యంబులగుచున్నవి.” ఆ దేవకన్య 
తపతియేయని సంవరణుని యంతఃకరణము నమ్మించుచున్నది. ఆ నమ్మికతో ఆతడు 
పొందిన తహతహ - 


ప్రీ కనుసన్నగావించి కలికి రమ్మందునో 
రాకున్న సిగ్గుచే రట్టుగాదె? 
నెలంత డగ్గరనేగి నిలిచి వీక్షింతునో 
వడి నదృశ్యంబైన వగపుగాదె? 
యతివ నీపేరెవ్వరని విమర్శింతునో 
మరు మాటయీకున్నం బరుసుగాదె? 
పడతికి నావిన్నపము చెప్పిచూతునో 
వినకున్న ంగార్యంబు వెగటుగాదె? 


గంగాధరకవి సంవరణుని చిత్తాందోళనను రమ్యముగా విశ్లేషించినాడు. ఆమె చెలుల 
నడుమ నున్నది కనుక కనుసన్నచే రమ్మనవలెను. ఆమె ఏకారణముచే రాకున్నను 
తనకు అవమానము. తానే యామెను డాయబోవచ్చును. కాని దివ్య యైనయామె 
మాయమైపోవచ్చును. ఒకవేళ అదృశ్యకానిచో నీ పేరెవరు అని యడుగవలెను. ఈ 
ప్రశ్నతోనే సంభాషణ మొదలు పెట్టును. ఆమె పేరుమీదనే తక్కినదంతయు 
ఆధారపడును. ఆమె తపతియైనగదా తరువాతి సంగతి. ఆమె తపతియే యైనచో 
తన్ను వరింపుమని యామెకు విన్నపము చేయును. ఆమె తపతియేయైనను తన 
విన్నపము నామె మన్నింపకపోవచ్చును. అప్పుడు కార్యము వికటించును. ఆమె 
ఏల మన్నింపదు? తపతి తన్నువరింప నంగీకరించినదని చిలుక చెప్పెనుగదా? 
నిజమే కాని తానే సంవరణుడని ఆమెకు తెలియవలెగదా! ఇట్లు వితర్శింపగా 


46 


సంవరణుని చిత్తమున “ఈ చకోరాక్షి నొానగూర్చ నెవరివశము?” అను ప్రశ్న 
తలయొత్తెను? సహజముగా తలయెత్తిన ఈ ప్రశ్నకు సమాధనము ఒక్కటియే. అదియే 
సంవరణునకు స్ఫురించెను. 


“పక్షపాతంబు దప్పక పరిఢవించి 
యకట! యాకస్మికంబుగా నతి జవమున 
నాంటి రాచిల్క వచ్చిన నయముగాదె!” 


అని సంవరణుని చిత్తము చిలుకమీదికిబోయి అది యాకస్మికముగా, అతి 
రయమున వచ్చినచో ఎంతబాగుగానుండును అనిపించినది. కాని ఆ చిలుక తన 
పని ముగించుకొని “నిజస్థానంబునకు” పోయికూర్చున్నది. ఇప్పు డిచ్చటి 
కేలవచ్చును? సంవరణున కేమియు తోచలేదు. శంకారేఖ పొడమినది. 


కం. బంగారువంటి మేనును 
సింగారము దొలుకు మోము జిగియును గల యీ 
యంగన సాంగత్యమునకు 
గంగాధరుం దేమహాత్ముం గల్పించెనొకో! 


ఈశ్వరవాచకమైన గంగాధర శబ్ద్బములోనుండి పబంధకర్తయైన 
గంగాధరుడు తొంగి చూచుచున్నాడు. పాపమాతడు తపతీ సాంగత్యమునకు 
సంవరణునే కల్పించినాండు. కనుకనే సంవరణుడు ఆ యంగనయందు రతిభావము 
పొంది దృష్టిని ఆమె కుచములందు నిలిపినాడు. 


“ముత్యపుసరాలు కోటులై మురుపుచూపు 
పడతి కుచదుర్గయుగము చేపడకయున్న 
జలధి వలయిత భూచక్రశాసనైక 
వీరుండై నట్టి నాకును వెలితిగాదె?” 


కుచములందు దుర్గారోపణమువల్ల వీరము శృంగారమునకు అంగమై చక్కని 
పుష్టి చేకూర్చినది. రాజు తపతి కుచదుర్గ్ణయుగమును చేపట్టవలెనని యుత్సహించి 
నంత - 
చం. ఉరుతరమైన యాసతిపయోధర మండలమందునుండి య 
స్ఫురితనిజాంగకుండగుచుం బువ్వుల విల్తుండు మేఘనాదుం డై 


47 


పరుషవిషానల ప్రసవబాణములేసె నృపాలరాజ శే 
ఖరునిపయిన్‌ జగత్రవణకాంతి సమృద్ధ్యభి రామచంధద్రుపైన్‌. 


పయోధర, మేఘనాద, రాజశేఖర శబ్దములందలి యర్థ్ధద్వయముచే శివ, 
రామకథాంశములు ధ్వనించు చమత్కృతి యట్లుండ కావ్యనాయక సూచియైన 
అభిరామచంద్రశబ్దమున కృతినాయకుడైన యిభరామచంద్రుడు తొంగిచూచుట 
గంగాధర శబ్బమున తొంగిచూచిన కృతికర్తచేనిన యింకొక చమత్కృతి 
గుర్తింపదగియున్నది. 

పువ్వులవిల్తుడు పరుషవిషానల (ప్రసవబాణములు ఏయగా సంవరణుడు 
కామాంధ మనసుుడైనాడు. తరుస్మంధమూలమున నొదిగి యుండజాలకపోయినాడు. 
“తరుస్మంధ తలంబువాసి ఘనజాల వినిర్ణతపూర్ణ యామినీ బంధుండువోలె నా 
దివిజభామల డాయంగా” వచ్చినాడు. 

“అచ్చంబైన సువర్ణదేహరుచితో, హాసస్ఫుటస్యంబుతో 

నుచ్చైర్భాహు విలంబితాంశుకముతో, నుద్వేలరాగంబుతో 

నచ్చందంబున వచ్చు రాజుంగని తారాకస్మికం బందుచున్‌ 

విచ్చున్మొగ్గ విరాలిమొగ్గయగుచున్‌ విచ్చేసిరయ్యంగనల్‌.” 


చెలికత్తెలకు ఆరాజు అపరిచితుడు. తపతికిమాత్రము సుపరిచితుడే. 
చెలికత్తెలతోపాటు తపతియు మాయమైనది. రాజు అనుకొన్నంత పనియు జరిగినది. 
కాని తపతి “ఆయవనీవిభు రూపము బాయక వీక్టించి... చిలుక చెప్పిన 
ప్రాయపురాకొమరు” డని వెంటనే గుర్తించినది. ఆమెకు సిగ్గు ముంచుకొని వచ్చినది. 
అచటనే యోగమాయచే నొదిగి యున్నది. “ముగ్గురువేల్పుల ముంచిన (ప్రెగడయగు 
మరుడు” ఆమెను ముంచినాడు. కాని సిగ్గుచే నామె సంవరణుని యెదుట 
బడజాలకపోయినది. ఎదుటబడినచో నేమగునోయని యదృశ్యయై సంవరణుని 
చర్యలను కనిపట్టుచు నచ్చటనేయున్నది. 

సంవరణుడామెకై వెదకుచు ఆవద్రావినట్లు కాననాంతరంబుంగలయ 
ద్రిమ్మరినాడు. ఆమె నెందును గానక మదనార్తుడై హాహాకారశబ్దంబుతో ధాత్రిపై 
బొరలసాగినాడు. అదిచూచి తపతి కరుణవహించి యాతనికి పొడనూప నిశ్చయించు 
కొన్నది. మధురోక్తుల నాతని నూరార్చదలచి యోగమాయ విడిచి “ధరణిపతిపాలి 
సంజీవకరణి కరణి” ఆతనిని జేరవచ్చినది. “తను జూచినంతమాత్రనె మునుపటి 


48 


కార్పణ్యమెడలి ముఖపంకేజంబున దరహాస వికాసము దనరన్‌ వీక్షించుపతికి” తపతి 
యిట్లన్నది. 


“ఏమిటికి విలాపించెదు 
భూమీస్థలియందుం బొరలి పొరలి? సరోజ 
శ్రీముష్టింధయమగు నీ 

మోమేటి కివాడె? భువనమోహనరూపా!” 


చిలుకచెప్పిన ప్రాయపు రాకొమరు డీతడేయన్న ప్రత్యబిజ్ఞ కలిగినంతనే తపతి 
వినుకలి వలపునకు కనుకలి వలపుతోడై ఆమెకు సంవరణునియందు పతిభావము 
కలిగినది. సరోజ శ్రీముష్టింధయమగు నీ మోమేటికివాడె? అనుటయు, 
“'భువనమోహనరూపా’ యని సంబోధించుటయు అట్టి భావముతోడనే. 

సంవరణుడు తపతిని గుర్తించెను. తపతియు సంవరణుని గుర్తించెను. ఆ 
ప్రత్యభిజ్ఞానమును సప్రత్యయముగా ముందు బయటపెట్టినవాడు సంవరణుడు. తపతి 
యోదార్పుగా అడిగిన ప్రశ్నకు అతని సమాధానము. 


“...ఓ లతాంగి వినుమా నిను మా యెలదోంటలోపలన్‌ 
మును శుకవాక్యపద్ధతుల మోదమునన్‌ వినినంతనుండియున్‌ 
వినుకలి కూర్మింజిక్కి యిటు వేడుక నీ రమణీయ రూపమున్‌ 
గనుగొని నీవదృశ్యవయినన్‌ మదింగుందెద నేమిచెప్పగన్‌” 


ఈ మాటలవల్ల సంవరణుడు నీవే తపతివి అని చెప్పుటయేకాక నేనే ఆ 
సంవరణుడను అనికూడ చెప్పినట్లయినది. తపతికీ సంగతి అర్థమైనది. “నను గాంధర్వ 
వివాహంబునం జేకొను” మని యడిగిన సంవరణునకు ఆమె “అర్ముండు మాతండ్రి; 
అతనియాజ్ఞమీబి నడుగెందైన” అని సమాధానము చెప్పుటలోనే ఆతనిని 
సంవరణునిగా ఆమె గ్రహించినట్లు స్పష్టమైనది. 

తాను ఆకుమరుగు పిందె. ఆతనిని స్వయముగానెట్లు వరింపగలదు? తమ 
వివాహము సమకూడుటకు తపతి యొక ఉపాయము చెప్పినది. ఆ యుపాయము 
చిలుక సూచనపై సంవరణుడు అనుష్టించినదే. అప్పుడే అది కొంత ఫలించినది. 
ఇప్పుడు తపతి చెప్పిన యుపాయముకూడ అదియే. 

“సీ విగ్గిరి గుహాంతరంబున నివసించి జపోపవాసాది వ్రతంబుల మదీయ 
జనకుండైన సూర్యునారాధింపుము. అతని యనుమతి వడసి యచిర కాలంబున 


49 


నిన్ను వరించెద. సుఖంబుండుము అని తన్ను పొందు నుపాయంబు చెప్పి తపతి 
“తన కటాక్షవీక్షణంబుల నారాజునకు నీరాజనంబొనరించి కొంత దూరంబు మజలి 
మటజలి చూచుచు” నిజ నివాసంబున కరిగినది. సంవరణుండును సూర్యోపాసన క్రియా 
సమాహితచిత్తుందైనాడు. 

సూర్యారాధనచేయుచు సంవరణుడు తన పురోహితుడైన వసిష్టుని 
స్మరించినట్లును, అట్లు స్మరించిన పండ్రైెండవనాటికి వసిష్టుడు వచ్చినట్లును 
మూలమందున్నది. ప్రబంధమున రాజు మనస్సులో తపతిపైగల మమత యోగదృష్టిచె 
నెటింగి యరుంధతీసహితుడై రాజువద్దకు వచ్చినట్లు చెప్పబడినది. వసిష్టుడు 
తానైవచ్చుట ఆయన పురోహితత్వమునకు మెబుగు పెట్టుచున్నది. వివాహవ్యవహారము 
గనుక అరుంధతీసహితుడై వచ్చుట. ఆయన యౌచితీపరిజ్ఞానమునకు శోభ 
గలిగించుచున్నది. 


“ఇంతమాత్రమునకు నీతపంబేటికి 
గోటనైనపనికి గొడ్డలేల” 


“నెమ్మదింగుందనేమిటి? నెమ్మదినుండేము వత్స! యిట్టి కా 
ర్యమ్ములు సంఘటించుట మహాగహనమ్ములెమాకు? మాని పూం 
గొమ్మను దెచ్చి యిచ్చుగతిం గోమలయౌవనమోహనాంగినిన్‌ 
గమ్మని పువ్వుంబోడి రవికన్యకం దెచ్చెద నీకు నిచ్చెదన్‌” 


అని వాత్సల్యముట్టిపడ మాటయిచ్చి వసిష్టుడు “వాయువేగ మనోవేగ 
వైఖరులను గడవంజాలెడు గమన వేగంబుతోడ” భానుమండలమున కేగెను. ఆయన 
డాయవచ్చినంత సూర్యమండలము ఆయన తేజముముందు “అద్దపు విళ్లకైవడి” 
ఒప్పినదట. సూర్యుడాయన తేజమునకు భీతుడై గద్దియడిగ్గి నమస్కరించి, 
ఆశీర్వచనములంది - 

“భవదాగమన శ్రీమహత్వము నన్ను బావనుంజేయనో! మతి యాత్మలోం 
గామితంబొక దెద్దియేనియుం గల్లెనో!” యెతిగింపవేయని ప్రార్థించెను. వసిష్టుడు 
తనవచ్చినపని యెటిగింపంగా “పేదపెన్నిధింగనిన (క్రియన్‌ బద్మహితుండు 
గడుముదితుండై”, “తపతియను కన్యం దారుణ్యధన్య నపుడు తపసిచేతికి నిచ్చె 
పద్మప్రియుండు” అరుంధతీ వసిష్టులు తపతిం దోడ్మొని భూలోకమునకు వచ్చిరి. 
వివాహయత్నములు జరిగినవి. 


50 


కం. గౌరీకల్యాణంబట 
నారీమణులెల్లం బాడ నవపుణ్యకళా 
పారీణుందై వసిష్టుం 
డూరీకృత నియతి ధారవోసెందపతిన్‌. 


తెలగువారియింటి పెండ్లి యాచారములన్నియు పాటింవబడినవి. 
“దినచతుష్టయంబు సాంగంబుగా” పరిణయము జరిగినది. వచ్చిన రాజులందబు 
నేమి విందులారగించిరోకాని గంగాధరకవి ఈ కథకంతటికి గారణత్వము వహించిన 
చిలుక యారగించిన విందును మాత్రము మరువలేదు. కృతజ్ఞతా పూర్వకముగా 
తపతి - 
కం. వాచవులు చూపంజాలు స 
మీచీనఫలంబు లేరి మేల్‌దళుకొత్తన్‌ 
దాచి తన రాయబారపు 
రాచిల్మకుం గనక పంజరంబున నొసంగెన్‌. 


చిలుక సంకల్పమింతటితో సంపూర్ణముగా ఫలించినది. తపతీసంవరణులు దంపతులై 
మన్మథారాధకులైనారు. ప్రబంధము వారి సంభోగవర్ణనతో ముగియవచ్చును. కాని 
గంగాధరకవి యింతటితో ముగింపదలపలేదు. 

మూలకథ యారంభమునకు హేతువు పాండవులు తాము తాపత్యులైన 
తెజంగు తెలిసికొనగోరుట. ఆ కథ చెప్పబడుటకు ఫలములురెండు - పాండవ 
వంశకర్తయైన కురువు జన్మించుట. రాజులకు పురోహితుని యావశ్యకము 
నిరూపించుట. కారణముతో నారంభించి కవి ఫలములతో ముగింపగోరినాడు. 

సంవరణుండు తపతితో మలయాచలమున క్రీడాసక్తుడై రాజకార్యములు 
ఒప్పరికించుట, దేశమున అనావృష్ట్యాదులు సంభవించుట, వసిష్టుడు సంవరణుని 
ప్రబోధించి రాజధానికి గొనివచ్చి, శాంతిపౌష్టికములు నిర్వర్తించి, దేశారిష్టమును 
తొలగించుట గంగాధరుడు వర్ణించెను. అనంతరము తపతి గర్భధారణము, కురువు 
జననము ఆతని యౌవరాజ్యాభిషేకముగూడ వర్ణించెను. కథకు అవసరములైనను 
ప్రబంధమునకు అవసరములు కాని ఈ యంశములను గంగాధరకవి చమత్కృతి 
చెడకుండ శరవేగమున వర్ణించుకొని పోయెను. 

“కావున మహాత్ములయిన పురోహితులం బడసిన రాజుల కభీష్టంబు లయిన 
శుభంబులగుట నిశ్చయింబ” - ఇది మూలమున కథాపరమార్థముగా కంఠోక్తిగా 


51 


జెప్పబడినది. గంగాధరుడు దీనిని గుర్తించి కావ్యోచితరీతిని కావ్యాంతమున వసిష్ట 
మహర్షిని గీర్తించి పురోహితుని ప్రాధాన్యమును వ్యంగ్యమ చేసెను. 


కం. ఈ తపతీసంవరణం 
బాతతమతిం జదువ వినం జిరాయురు పేత 
శ్రీతేజోబలసంప 


త్మౌతుకులై యుందు రెల్లకాలము మనుజుల్‌. 
అని కావ్యశ్రవణ పఠన ఫలథ్రుతితో ప్రబంధమును ముగించెను. 


గంగాధరకవి చేసిన కల్పనలన్నియు మూలకథా వస్తువునకు, రసమునకు, 
పాత్రచిత్రణకు, కథాపరమార్థమునకు ఎట్లు పోషకములుగానున్నవో, ఆతని కథా 
నిర్మాణ నిర్వహణ శిల్బమెట్టిదో నిరూపించుటకు కొంత ప్రయత్నము చేయబడినది. 
సహృదయులింకను తరచిచూచి గంగాధరుని కావ్య శిల్పమును గొనియాడుదురుగాక. 

భారతమందలి నలదమయంతులు పూర్వజన్మమున భిల్లదంపతులు. పరస్పర 
రతిభావము వారిచిత్తములందు సంస్మారరూపమున నున్నది. పరమేశ్వరుని 
యవతారమైన హంసకు ఆ రతిని ఉద్బోధించుటలో ఎంతోప్రయత్నము, నేర్పు 
అవసరములేదు. శృంగారనైషధమున నలదమయంతులు దంపతులు కాగలరను బ్రహ్మ 
వాక్యమును హంస విన్నది. విధినిర్ణయము నెటింగియుండుటచే దానిని సాధించుటకు 
ఆ హంస నిమిత్తమాత్రమే యగుచున్నది. 

గంగాధరుడు ప్రణయదౌత్యమునకు బ్రహ్మవాహనమైన హంసకంటె మదన 
వాహనమైన చిలుకయే యోగ్యమని నిర్ణయించుకొనెను. తపతీసంవరణుల 
సంయోగమును తానై పూని సాధించుటకు ఈ చిలుకకు ఎంతో నైపుణ్యము అవసరము. 
గంగాధరుడట్టి నైపుణ్యమును చిలుకయందు నిక్షేపించినాడు. 

ప్రభావతీ ప్రద్యుమ్నమునందలి చిలుక వట్టిబేల. పెద్ద బిరుదములు వహించిన 
శుచిముఖియను హంసియున్నదిగాని దానినైపుణి రాజకీయములందు రాణించినంతగా 
ప్రణయదౌత్యమున రాణించలేదు. గంగాధరుని చిలుక అచ్చముగా ప్రణయదూత. 
ఒంటరిగా కార్యము సాధించినమేటి. నైషధహంసకంటె శుచిముఖి పై చేయియే 
కాని గంగాధరుని చిలుకముందిది నిలువజాలదు. కార్య సాఫల్యమున దానికి 
తోద్చడుటకు ఇంద్రోపేంద్రులంతటివారు కలరు. విశేషించి అది (బ్రహ్మకు వాహనమైన 
సారంగధరుడు అను హంసయొక్క కూతురు. స్వయముగా భారతీదేవిచే పెంపబడినది. 


52 


ఆమెచే విద్యగరచి బిరుదు లందినది. గంగాధరుని చిలుకకు ఈ యాభిజాత్యాదులు 
లేవు. ఈ చిలుక ముందుగా పుట్టినదైనను శుచిముఖియే ముందుగా తెలుగువారి 
యెజుకకువచ్చి వారిని మురిపించి యీ చిలుకను మరపించినది. ఇప్పుడీ చిలుక 
వెలుగులోనికి వచ్చినది. నిపుణముగా తిలకింతురుగాక. బిరుదము తగిలించుకొనని 
దీని నిపుణత్వమును గుర్తింతురుగాక. 


వరనలు 
ణి 


మూలకథను మహాప్రబంధముగా రూపొందించుటకు గంగాధరుడు 
ప్రబంధోచితములైన వర్ణనలు పెక్కు కల్పించెను - 

1 నగరవర్ణన-దీనికి అంతములుగా దుర్గపరిఖాహర్యాదులు, చాతుర్వర్హ్యము, 
రథగజతురగభటాదులు, విటవేశ్యా పుష్పలావికాదుల వర్ణనలు; 2. శైలవర్ణన, 
రత్నకూటము, మలయగిరి; 3. ఉద్యానవనవర్ణన, 4. వసంత బుతువర్ణన; 
5. వనవిహారము; 6. జలక్రీడ; 7. వేట; 8. సూర్యాస్తమయము; 9. అంధకారము; 
10. చంద్రోదయము; 11. మలయానిలము; 12. సూర్యోదయము; 18. వివాహ 
వర్ణన-దీనికి అంగములుగా నగరకన్యాలంకరణములు, కన్యాదాన సూత్రధారణాదులు; 
14. సురతవర్ణన; 15. గర్భవర్ణన; 16. పుతోదయము; 17. తపోవర్ణన; 
18. విరహవర్ణన -దీనికి అంగములుగా మదనమలయానిల చంద్రకోకిలాదుల 
దూషణ, _ శీతలోపచారములు; 19. మదనపూజ; 20. నాయికావర్ణన; 
21. నాయకవర్ణన; 22. శుకవర్ణన; 23. వసిష్టవర్ణన; 24. సూర్యవర్ణన. 

వీనిలో గంగాధరకవి విస్తరించి చేసినవి తపతీసంవరణుల వర్ణనలు, 
నగరవర్ణన, తపతీసంవరణుల విరహవర్ణనలు, సంవరణుని సూర్యోపాసన, వివాహ 
వర్ణన, సంభోగవర్ణన. ఈ వర్ణనలతోపాటు గంగాధరకవి ఆంధ్రప్రబంధ లక్షణము 
లయిన ఇష్టదేవతాస్తుతి, గురుస్తుతి, సుకవిస్తుతి, కుకవినింద, కృతిప్రశంస, కృతిపతి 
వంశావతారము, కృతికర్తప్రశంస, షష్ట్యంతములు అను అంశములనుగూడ 
(గంథాదిని చేర్చి దీనిని సర్వలక్షణ సంపన్నమైన మహా ప్రబంధముగా రూపొందించెను. 

గంగాధరకవి వస్తునిర్వహణమునందువలె వర్ణనయందును నిపుణత కలవాడే. 


చుట్టి మిన్నందుకొని కోట సొంపుమీర 
నడిమి మణిసౌధవీథి నింపడర వీడు 


53 


పెట్టెం బెట్టిన వడగల పెద్దత్రాంచు 
పైకి దేలిన విధమయ్యెం బరిఖమీద” 


అగడ్తలో గుండ్రముగానున్న కోటనడుమ కోటగోడలకంటె ఎత్తయిన మణి 
సౌధముల వరుసయున్నది. ఆ దృశ్యము పెట్టెలోపెట్టిన పెద్దత్రాచు పడగలువిప్పి 
తలఎత్తినట్లున్నది. ఇది చక్కని యూహాచిత్రము. జీవితము నుండి సూటిగా పుట్టినది. 
శ్రేషచమత్మారము జోలికిబోక రసవంతముగా గంగాధరకవి చేసిన పుష్పలావికా 
వర్ణనము అవధరింపదగియున్నది - 


సీ పూవుల సరులెత్తి భుజమూలమందలి 
కాంతిచేం జంపక (భ్రాంతి జేసి 
విరులంగంటిరె యని వీక్షణంబుల సన్నం 
గావించి యుత్పలక్రమమొనర్చి 
విలువయౌ మైజారు విదలించు కాంతిచేం 
గుందకుట్మల శంకం గుదురుకొల్సి 
హస్తాంబుజంబుల నప్పటప్పటి కెత్తి 
జలజాతవిచికిత్స సంఘటించి 


గీ. యేకజాతి సుమంబు లనేకజాతి 
కలిత సుమనః కదంబంబుగా నొనర్చి 
వలయు తరితీపుం బుట్టించి పిలుతు రర్ణి 
గట్టువాలుంబడంతు లప్పట్టణమున. 


ఏకజాతి కుసుమములు అనేకజాతి కుసుమ కదంబములుగా రసికులు 
(భ్రమించునట్లు చేయుటకై గట్టువాలుం బడంతులు చేయు శృంగార చర్యలు విటులకు 
తరితీపుపుట్టించు రత్యాహ్వానములుగా గంగాధరకవి చక్కగా చిత్రించినాడు. 

సంవరణుడు ఉద్యానవనమున విహరించుచు చూచిన ఒక దృశ్యము వర్ణన- 


ఉ. ్రాలెడు పూవుగుత్తుల శిరంబునం గెంజెడలట్ల తాల్చ్బు ని 
ర్లోలముని ద్రుమంబుల విలోకనచేసి, సుమచ్చలంబునన్‌ 
బాల మధూకముల్‌ తపసుపండిన వెన్క జడల్‌ ధరింపంగా 
నేల యటంచు నవ్వంగ, మహీవలయేశుండుచూచె వేడుకన్‌. 


54 


ఒక యవిసెచెట్టు శిరమున ఎజ్జిని పూలగుత్తులను కెంజెడలనువలె ధరించి 
నిశ్చలముగానుండెను. మునిద్రుమము తపసు చేయుచుండగా ప్రకృనేయున్న 
బాలమధూకము వికసించిన పూలనెపమున నవ్వుచు “తపస్సు ఫలించిన యనంతరము 
జడలు ధరించుట యేటికి” అని హేళన గావించెను. రాజు దానిని వేడుకతో చూచెను. 
ఈ వర్ణన ముందు సంవరణుడు తపతికొబిుకు తపస్సు చేయుట. ఆమె లభించినదని 
తెలిసినంత మునివేషముమాని రాజవేషము ధరించుటయను ఐదవయాశ్వాసము 28వ 
పద్యమునందలి యర్థము ధ్వనించుచు గంగాధరుని వర్ణనాప్రాఢిని ప్రకటించుచున్నది. 


నాగేంద్రహస్తా స్త్వచి కర్మశత్వా 

దేకాంతశైత్యా తృదలీవిశేషాః 

లబ్బాపి లోకే పరిణాహిరూపం 

జాతాస్తదూర్వో రుపమానబాహ్యోః 
అని కాళిదాసు ఏనుగు తుండములకు, అరటి బోదెలకు పార్వతీదేవి ఊరువులతో 
బెపమ్యము తిరస్మరించెను. అట్లు తిరస్టృతములైన అరటిబోదెలు గంగాధరకవి 
నాశ్రయించెను గాబోలు. అతడు వానికి ఊరూపమానత్వముకాక ఊరుత్వమునే 
పొందు ఉపాయముపదేశించెను. ఆ యుపాయము నవలంబించి యవి తపతి 
ఊరుత్వమునే పొందెనట - 


చం. దళసుమనశ్శలాటుఫలతల్లజకాండదమయాత్మ దేహమున్‌ 
దిలపరిమాణమైనం గడునిష్పలమై చనకుండ నెల్ల వా 
రల కుపకర్తలై తగుపురాకృతపుణ్యవశంబునంజుమీ 
యలికులవేణి కూరుయుగమై వెలసెం గదళలీమహీజముల్‌. 


ఈ పద్యమున కదళీవృక్షములు చేసిన తపస్సువంటిదేచేసి “నానాసూన 
వితానవాసనల” నన్న భట్టుమూర్తి పద్యమందలి గంధఫలి గిరిక నాసగా జన్మించినది. 


“తరుణి నాసతోడ సరిపోలంజాలక 
చాల నుడుకుచుండుం జంపకంబులు” 


అని గంగాధరుడు అందించిన సూచనను పెంచి చంపకము కాకతో తపస్సు చేసి 
తనవాసన గిట్టని మధుకరముపై కక్షసాధింపగోరి తాను గిరిక నాసారూపముదాల్చి 
మధకరీపుంజములను ప్రేక్షణమాలికలుగా పూనెనని భట్టుమూర్తి విస్తరించి వర్ణించెను. 


55 


తపతీరూపవర్ణనమున గంగాధరకవి శిఖమొదలు నఖములవటకు పునరుక్తి 
పొంతబోక ఒక చక్కని క్రమముననుసరించి ప్రతిపద్యము రమణీయముగా నిర్మించెను. 
ఈ వర్ణనలకు భట్టుమూర్తి గిరికారూపవర్ణనలకు సంవాదములు కలవు. కొన్ని 
పట్టులందు వసుచరిత్రకారుని యూహలు సంపన్నతరములుగా నున్నను ఆతని 
ప్రణాళికలో ఒకక్రమము స్పష్టముగా నగపడదు. పునరుక్తులు పెల్లుగానున్నవి. 
ముఖమునుండి నఖములవజకు ఒక క్రమమున (ప్రసరింపక ఆతనిచూపు 
మాటిమాటికి పైకి క్రిందికి ప్రసరించుచుండును. రెండు కావ్యములందలి నాయికా 
శరీరాంగ వర్ణనలను పోల్చిచూచిన వారీయంశము గుర్తింపగలరు. తపతి 
స్తనములనుండి పిఖుదులవరకు గంగాధరునివర్ణన - 


మ. నవలావణ్యపుం గుప్పలైన చనుగొండల్‌ రెంట నెంతే యథే 
ష్టవిహారంబులుసల్సి నాభియను కాసారంబులోం గంతుదం 
తి వగాహంబొనరింపంబోవ నట మధ్యేమార్గదానాంబు సం 
భవరేఖాకృతి నారు కాజుకొనియెన్‌ బద్మాక్షియంగంబునన్‌. 


కం. శృంగారపూరితంబగు 
నంగన నాభీతటాకమం దురువడిమై 
నంగజ జగంబు మునుంగం ద 
రంగలు పైకుబికినట్లు రంజిల్లువళుల్‌. 
కం. వడిగల సుడి యొడికారము 
తడబరుపం గడగు నాభి తరుణికి నమరెన్‌ 
నడుము సదసద్వివేకము 
కడంగానకం గుండలంచె గంతుం డనంగన్‌. 
గీ. అలఘుశృంగారవారి పూరాభిపూర్ణ 
తరణిసుత గాన నాభిగర్తంబునందు 


మండలావర్త సంచార మహిమ గలిగి 
ఘన నితంబంబు పేరి 'సైకతముందాల్చు. 


ఈ పద్యములందలి యూహలకు చక్కని అనుస్యూతి, వర్ణితములైన యంగములం 
దొక క్రమము కలవు. “అలఘుశృంగారవారి పూరాభిపూర్ణ తరణిసుత” అనుటయందు 
తపతికిగల నదీరూపము, స్రీరూపము సూచితములైనవి. పైపద్యము లందలి 


56 


ఉపమానద్రవ్యములు భావనారమణీయములైనవి. వసుచరిత్రకారుడు శుక్తిమతీ 
కోలాహలుల వృత్తాంతమున శ్లేషనాశ్రయించి జడచేతన పదార్థ వ్యవహారమును 
ఇంతకంటె విస్తరించి చమత్మారముగా చిత్రించెను. 


మ. సమదాభంగ మనోజసామజ మురోజ(గ్రావలీలాధిక 
క్షమమై నాభిసరోంతరంబున మునుంగం బొంగునుద్వేల భం 
గములయ్యెన్‌ వళు, లంతరాళమునం దద్గంధాను బంధంబుచే 
నమరుం దుమ్మెదచాలునా నొనరె నూంగా రింతిలేగౌనునన్‌. 


ఈ పద్యము గంగాధరుని “నవలావణ్య” “శృంగారపూరితంబగు” అను 
పద్యములతో సంవదించుచున్నది. ఉభయుల రచనలను పోల్చిచూచి నప్పుడు 
గంగాధురుని రచనయే పైచేయిగా నున్నట్లు కావ్యశిల్పజ్ఞులు గుర్తింపగలరు. 

నవలావణ్యపు గుప్పలైన చన్నులు కొండలుగా రూపింపబడినవి. ఆ 
రెండింటిమీద యథేష్టముగా విహరించిన మన్మథగజము నాభియను కాసారమున 
స్నానమాడ బయలుదేరినది. దారిపొడవునను దాని మదముకారి కాజుకొని 
నూగారైనది. శృంగార రసపూరితమైన నాభీతటాకమున అంగజగజము మునిగినది. 
తరంగలు పొంగి వశులైనవి. ఇది గంగాధరుని వర్ణనతీరు. 

మదోద్రిక్తమైన మనోజసామజము ఉరోజగ్రావములందు క్రీడించి అధికక్షమ 
మైనది. పోయి నాభి సరోంతరమున మునింగినది. పైకిపొంగిన భంగములు వళులైనవి. 
ఆ మధ్యలో ఆ యేనుగు గంధానుబంధముచే నమరిన తుమ్మెదల బారేమో యన్నట్లు 
లేంగౌనున నూగారు ఒనరినది. ఇది భట్టు మూర్తి తీరు. 

“నవలావణ్యపు గుప్పలైన చనుగొండల్‌ రెంట....కంతు దంతి” యనుట 
వర్జ్యమునకు ప్రాధాన్యమిచ్చుట. సమదాభంగమనోజసామజమురోజగ్రావ అనుట 
వర్టేతరమునకు ప్రాధాన్యమిచ్చుట. స్రవించిన మదధార నూగారనుట ప్రకృత 
రూపకావయములకు (ప్రాధాన్యమిచ్చుట. తుమ్మెదలను తెచ్చుట మరియొక 
అప్రస్తుతమును చొప్పించుట. కారిన మదమును రూపింపకుం౦డుట 'సమది శబ్దమును 
వ్యర్థముచేయుట. నూగారునకుముందే వళుల నుక్రేక్షించుట క్రమము పాటింప 
కుండుట. గంగాధరుని శిల్పము అనుశీలన రమణీయమని, ఆలోచనామృతమని 
భావుకులు గుర్తింపగలరు. అంతటను ఇట్లే అతని శిల్పము అనుసంధానము వల్లగాని 
గుర్తింపరాని ప్రొఢిగలది. తపతి నుదిటిని, చెవులను వర్ణించినతీరు - 


57 


గీ. చక్నదనమున నా సరోజాతగంధి 
పాటి కలకంఠిలేదని పద్మభవుడు 
వ్రాయు లిపికాస్పదంబదే వనితనుదురు 
వేజి యడుగంగనేల తద్విభవలీల? 


కం. లోకేశుడు నిర్మించుచు 
నాకామిని ఫాలఫలకమం దక్షరముల్‌ 
రేకులుగవ్రాసి యిరుగడ 
శ్రీకారము లిడినయట్లు చెలువగు వీనుల్‌. 


ఈ పద్యముల యభిప్రాయము వసుచరిత్రకారుని ఈ క్రింది పద్యమునం 
గలదు. 


గీ. త్రిజగతీ సుదతీరూపవిజయుకీర్తి 
గలుగునని యింతిఫాలభాగమున వ్రాసి 
నలువ యాశుభవాచకంబులకు శ్రీల 
మొదలం దుది నిల్చెననం గర్భములు దనర్చు. 


రామరాజభూషణుని వర్ణనయందు ఫాలమునకు రూపకము లేమిదోషము. ఫాలముననే 
వ్రాసెననుటకు సంగతియుండదు. 'శ్రీల...నిల్సె ననుటకంటె “శ్రీకారములిడె” 
ననుటమేలైన నుడికారము. “కర్ణములు తనర్చు' ననుటకంటె “చెలువగు వీనుల్‌” 
అనుట గుణవత్తరమైన పలుకుబడి. 

చక్కదనమున తపతివంటి యువతి లేదని (బ్రహ్మదేవుడామె నుదుట 
వ్రాయుటకు గారణముగా గంగాధరుడు ముందే ఈ పద్యము చెప్పినాడు - 


ఉ. సారసభవుం డఖిలసర్గనిమిత్తముగూర్చియున్న శృం 
గార రసంబునెల్లనిడి కౌతుకమొప్పగ నీతలోదరిం 
గా రచియించి, యొండొక సుగంధి సృజింపంగలేమిం జుట్టుచే 
బారులువెట్టుం బిమ్మటను, బశ్చిమబుద్దులుగారె బ్రాహ్మణుల్‌. 


తాను సృష్టికొరకు సేకరించిన శృంగారమంతయు ఉపయోగించి బ్రహ్మ తపతిని 
సృష్టించెను. అట్లు వేరొక సుందరిని సృష్టింపజాలక చేతులు బారలు చూపుచు 
మొత్తుకొనెను. కనుకనే చక్కదనమున తపతికి సాటియైన స్త్రీ లేదని అమె నుదుట 


58 


(బాయదలచెను. బ్రహ్మదేవుని అనాలోచిత తత్వము అర్జాంతరన్యాసముచే సమర్థింపబడి 
సహజమని చూపబడినది. గంగాధరుడు కల్పించిన ఈ సన్నివేశము అతి 
స్వాభావికముగా సుందరముగా నున్నది. 

“త్రిజగతీసుదతీరూప విజయకీర్తి” గలుగునని బ్రహ్మ గిరిక ఫాలమున 
వ్రాయుటకు గారణముగా కాబోలు భట్టుమూర్తి - 


గీ. మేటిజమ్మేటి యసటం గొమ్మించుమించుం 
బొదివి మదన ప్రతాపాగ్నిం బుటమువెట్టి 
తమ్మిగద్దియ దాకటు[గ్రమ్మి యట్టి 
కొమ్మంగావింపంబోలు నెత్తమ్మిచూలి. 


అని గురువైన పెద్దనగారి పద్యము ననుకరించుచు ఒక పద్యము వ్రాసెను. 
గిరిక నిర్మాణమున బ్రహ్మదేవుడు మిక్కిలి ప్రయత్నపరుడైనట్లు స్పష్టము. కనుక ఆమె 
సర్వలోక స్త్రీలను రూపముచే జయించునని వ్రాయుట యుచితమే. అయినను గిరికా 
నిర్మాణమునందే బ్రహ్మ అంత ప్రయత్నపరుడగుటకు స్వభావసిద్ధమైన కారణము 
కనబడదు. తమ్మియందు బుట్టిన బ్రహ్మ తమ్మి గద్దియనే దాగలిగా చేసికొనె ననుటయు 
సుందరముకాదు. 

గంగాధరుడు అంగప్రత్యంగ వర్ణనలతో తపతీ సుందరమూర్తిని నిర్మించి 
సంపూర్ణయౌవనవతియైన యామె సమగ్రమూర్తి నొక్కపర్యాయము ప్రదర్శించెను. 


చ. తరుణి శుభాంగరాజ్యమును దార్మాన యౌవనరాజు చేరగా 
సరగున బాల్యరాజు వెడజారినయప్పుడు మధ్యభూమినిం 
గరవు జనించెం, జన్గవయు గయ్యముకై మొనలేర్చె; క్షామడాం 
బరము లరాజకంబయిన పట్టుననెట్టును బుట్టకుండునే? 


యౌవనము వచ్చి, బాల్యముతొలగి తపతి నడుము సన్నగిలుట, వక్షోజములు 
విజృంభించుట యను సహజ లక్షణములను తన యనుభవమున గల రాజకీయముల 
నుండి పుట్టిన యర్ధాంతరన్యాసముచే గంగాధరుడు చక్కగా సమర్థించెను. యువకుడైన 
జంషీదు రాజ్యమాక్రమింపగా, బాలుడైన ఇబ్రహీం పలాయితుడగుట, ఆ సమయమున 
గొంత అరాజకస్థితి యేర్పడి క్షామము, యుద్ధములు సంభవించుట గంగాధరుడు 
స్మరించెనుగాబోలు. 


59 


తపతిని సృష్టించుటలో సకల సృష్టి నిమిత్తము సంగ్రహించిన శృంగార రసమెల్ల 
ఉపయోగించిన (బ్రహ్మ - 

“అహహ! ఈరేడు లోకంబులందు గలుగు 

సకల లావణ్యరసమెల్ల సంగ్రహించి 

గరిమ నారాజు గావింపం గరడుగట్టి 

చేసెంగాబోలు నేర్పుతో సృష్టికర్త” 

అని సంవరణుని సృష్టియందును సకలలోక లావణ్య రసమును ఉపయోగించె 
ననిచెప్పి గంగాధరకవి తపతీ సంవరణులు విధిచే నాయికా నాయకులుగా నిర్గీతులైరని 
వ్యంజించి చక్కని శిల్పము ప్రదర్శించెను. 

తపతి సంవరణునే తలచుకొనుచు మదనవేదన చెందుచు చెలికత్తెల కనుమెజగి 
ఏకాంతమునందుండగా చెలికత్తెలామెను వెదకి కనుగొన్నప్పటి తపతి స్థితిని గంగాధర 
కవి రమ్యముగా వర్ణించెను. 


ఉ. చెక్కున హస్తమున్‌, నిటలసీమను ఘర్మజలంబు, మూపునన్‌ 
జొక్కపుం గీలుకొప్పును, కనుంగవక్రేవల వేడియ[శులుం, 
బెక్కువ చింత నెమ్మదిని, మేలిమి రాజకుమారవర్యుపై 
మక్కువయుం జెలంగు నల మంజుల భాషిణిం గాంచి రాసఖుల్‌. 


అప్పుడామె “పొదలెడిరూపున నున్నతపదవిని వసియించు మనుజ పతిం 
జేరుటకై మదింగోర్ముల దొంతరలిడు”చున్నదట. 

శైవాచార్యుడైన కేదార గురువువద్ద శివదీక్షస్వీకరించిన మాహేశ్వరుడు, 
గంగాధరకవి తన శివభక్తి తత్పరతకు దగినతీరున చరమ సంధ్యా వర్ణనము గావించెను. 


సీ, చటులతాండవ నటన్నిటలనేత్రుని యందె 

పలుకులగతి మించెం బక్షిరవము; 

బ్రమణలాస్యవికీర్ణ భవజటా పటలంబు 
గతి సంజకెంజాయ కానుపించె; 

నుత్ధానసమయ సముద్య దీశ్వరగాంగ 
జలకణచ్చ్భాయం జుక్కలు చెలంగె; 

నటనటేశోదీర్ణపటుగర్భ నేత్రాగ్ని 
కణములో యన దీపకళిక లెసంగె; 


60 


గీ. గహకహారవభీన్న దిక్తటముగాగ 
నట్టహాసంబుతో నాట్యమాడు హరుని 
కంఠకాకోలరుచులుపైం గప్పినట్లు 
బెట్టిదంబుగం జీకటి పిక్కటిల్లె, 


దీని తరువాతి యంధకారవర్ణనము స్త్రీలచే చేయబడినట్లు చిత్రించి గంగాధరకవి 
ఆ వర్ణనము స్తీ స్వభావమునకు ఉచితముగా తీర్చినాడు. 


కం. కాటుకభరణి విధంబున 
హాటకగర్భాంద మమర నతిగాఢతమః 
కూటములుచూచి యనుగుం 
బోటులతోం బలికిరిట్లు ముగుదలు ప్రీతిన్‌. 


బ్ర 


దీనిం జిప్పలం బెట్టుతెణం గెబుంగముగాక 
వసనంబులకు నీలరసముగాదె? 
దీనిం గరాటాలం బూననేరముగాక 
తలపం గన్నులకుం గజ్జలముగాదె 
దీనిం గుచ్చములుగా దీర్చనేరముగాక 
సవరాలుగావె కైశ్యంబులుకును? 
దీనిం దూలంబునం దివియనోపముగాక 
రతిరేఖలకు మషీరసముగాదె? 


అని అంధకారముతో తమ యలంకార (ద్రవ్యములను తయారుచేసికొనవలెనని 
ముగుదలు ముచ్చట పడిరట. 

కవి కర్ణరసాయనము - చతుర్థాశ్వాసమునందలి “కరంచి చిప్పలం బెట్టు 
కత లెబుంగముగాక, వ్రాయంగనిది మషీరసముగాదె” ఇత్యాదిగాగల 91 వ పద్యము 
గంగాధరకవి పద్యమునకు మాతృక కావచ్చును. 

పాంథులపై దండెత్తివచ్చుచున్న మన్మథుని రథము ముంగిట కీరశారి 
కానీకంబులు మాగధ ప్రకారంబున కైవారంబులు చేసినవిధము - 


సీ అంభోజసంభవ గంభీరతా సరో 
వరగంధనాగ! హెచ్చరిక యయ్య! 


61 


ప్రమథవల్లభ తపోబల సింధుమంధాన 
ధారుణీధర! యవధారు జియ్య! 

నాకలోకాధీశ నాయకత్వాంబుదా 
నీకరుంరూక! పరాకుసామి! 

పరతత్వనిధ్యాన పటుపరాశరమౌని 
దీపితచిత్తేశ దేవ దేవ! 


గీ. నిరతిశయనిత్య నిజధర్మ నీతినియత 
సర్వ సర్వంసహాధీశ సార్వభౌమ! 
అభవవికృతి కరీర ఘర్మావసాన 
జలదగర్జాప్రతీకాశ జయరతీశ 


తపతిని రక్షింపుమని చెలికత్తెలు మన్మధుని ప్రార్దించుట 


సీ, కుసుమకోమలిమీందం గోపింపంజెల్లునే 
పోషింపందగుంగాక పుష్పబాణ! 
మీనాక్షిపై నింత మెజమెజ సేతువే 
చేరి మీనాంక! రక్షింతుగాక! 
పక్షీకరింపక రూక్షింపనేటికిం 
గీరభాషిణిమీందం గీరవాహ! 
యలివేణిమీంద బిట్టలుగ నేటికి నింత 
తూలి శిలీముఖ జ్యాలతాంగ! 


గీ. అబలం గావంగదయ్య యోయంగసూతి! 
రమణి మన్నింపుమయ్య యోరతికళత్ర! 
యింతింగరుణింపుమయ్య యోహృద్యరూప! 
మెలత రక్షింపుమయ్య లక్ష్మీకుమార! 

గీ. అయ్యజియ్యలువెట్టి నిన్ననుదినంబు 
నేము సేవింపం గరుణింప వింతయైన 


వెజచి పరచిన నశరీరి వెంటనంటు 
ననెడువార్త నిజంబయ్యె నంగసూతి! 


62 


గంగాధరుని వర్ణనలన్నియు నిరాడంబర సుందరములై, పెక్కుపట్ల 
ప్రకరణోచితములై, ధ్వనిమంతములై యున్నవి. పూర్వ సంస్కృతాంధ్ర మహాకవుల 
భావములను, పలుకుబడులను, పద్య రచనా విధానములను గంగాధరుడు 
అనుకరించిన సందర్భములు కొన్నికలవు. స్థలాభావముచే వానినెత్తి చూపుటలేదు. 
వసుచరిత్రకు తపతీ సంవరణమునకు గల సంవాదములు కొన్ని చూపబడినవి. 
తక్కినవానిని పరిశీలించి గుర్తింతురుగాక. 

ముందువచ్చిన చెవులకన్న వెనుకవచ్చిన కొమ్ములువాడియన్నట్లు తపతీ 
సంవరణమే ముందు పుట్టినను తరువాత పుట్టిన వసుచరిత్రమునకు ముందు 
ప్రచారము కలిగినది. వసుచరిత్ర పద్యములు ముందుగా చదివియున్న వారు తపతీ 
సంవరణ పద్యములను చదివి గంగాధరుడు రామరాజభూషణుని అనుకరించెనని 
భ్రమపడుట సహజము. 


“ఆపల్లవాధరికి నా 
కే పట్టున నెంచిచూడ నేకగ్రీవంబు” 


అను పద్యమున గంగాధరకవి - 


“మా కలకంఠియు నీవును 
నేకగ్రీవముగ నుందురిన్నాళ్లు” 


అను విజయవిలాస పద్యము ననుకరించెనని చెప్పువారునుగలరు. ఏమనగలము? 

తపతీ సంవరణము 1550 ప్రాంతమున సంకల్పింపబడి, రచింపబడి 1565 
ప్రాంతమున ఇభరామునకు అంకితము చేయబడినది. వసుచరిత్రము 1570 తరువాత 
తిరు మలరాయలకు అంకితము చేయబడినది. ఎప్పుడు సంకల్పింపబడినదో, 
రచింపబడినదో చెప్పజాలము. 1550కి పూర్వమే రచింపబడుచుండెననుట 
సత్యమునకు మిక్కిలి దూరము. 

“పురాతన పుణ్యశ్లోక రాజర్షి వర్ణనాకర్ణనోత్మంరిత సకలజన సేవ్యంబగు 
నొక్నమపహా కావ్యంబు రసోచిత చమ[త్రియాకల్ప భవ్యంబుగా” రామరాజ భూషణుడు 
రచింపం బూనియున్న సమయంబున - “అభిరామగుణహారి తిరుమలరాయశాౌరి” 
- సేరోలగంబుననుండి” - రామరాజభూషణుని రావించి - “కృతియె సంతతివతంస 
మది మాకు సంఘటింపు” మని యడుగగా ఆ రాజునకు “అభ్యుదయపరం 
పరాభివృద్ధిగా” ఆతడు “వసుచరిత్రంబను మహాప్రబంధంబు రచియింపం బూనెను 


63 


అని వసుచరిత్ర పీఠికవలన దెలియుచున్నది. కనుక తిరుమలరాయలు జీర్ణకర్ణాట 
రాజ్యము నుద్ధరించి పెనుగొండలో సింహాసన మధిష్టించిన యనంతరమే ఆయన 
కోరికపై వసుచరిత్ర రచన ప్రారంభించెనని యూహింపనగుచున్నది. వసుచరిత్రను 
మహాకావ్యముగా సంతరించు సంకల్పము అప్పటికే రామరాజభూషణునకు గలదు. 
ఎప్పటినుండి కలదో చెప్పశక్యము కాదు. 1565 తరువాత కర్ణాట రాజ్యముపై 
కొంతకాలము సుల్తానుల పెత్తనము చెల్లినది. ఆ కాలమున గంగాధరకవి కృతికి 
ప్రతులు వ్రాయించి ఇబ్రహీం విజయనగర రాజ్యమున గొంత ప్రచారము చేయించి 
యుండెననియు, దానిని చూచిన మీదట రామరాజభూషణునకు తపతీసంవరణ 
వస్తువుతో సామ్యముగల వస్తువును స్వీకరించి అంతకంటె ప్రొఢమైన ప్రబంధమును 
నిర్మింపవలెనన్న సంకల్పము కలిగియుండు ననియు ఊహించినచో నెంత వరకు 
సమంజసముగానుండునో విద్వాంసులు విచారింతురుగాక. 


ఉపసంహారము 


గంగాధరుని కథనవర్ణన శిల్చములను మాత్రము నిరూపించుటకు గొంత 
యత్నము చేసితిని. ఆతని శైలి ధారాళము, మనోహరము అని నిరూపింపనక్కజలేదు. 
ఆతని పలుకుబడులను, లోకోక్తులను, అలంకారములను, (ప్రయోగ విశేషములను, 
యతిప్రాసలను, పాత్రచిత్రణమును గుటించి శ్రీమతి వసుమతీరెడ్డిగారు విపులముగ 
వ్రాసియున్నారు. కనుక వాని ప్రశంస ఇచ్చట పరిహరింపబడినది. 

కోరికె, లందరి, మన్నియులు, విభాళించు, డాంబరము, ఆటీకనము, వెలిచాగ, 
పటారము, కంకేలి, వతారుపట్టు, తనుకరించు, పొన్నూరికి మున్నగు పదములు 
శబ్దరత్నాకరమున కనబడలేదు. 

తపతీసంవరణోపాఖ్యానమున శాంత శృంగారరసము లున్నట్లు ఇతరులు 
వ్రాసియుండిరి. ఈమాట మూలకథపట్ల నిజమే కావచ్చును. ప్రబంధమున 
శాంతరసము లేదు. కొందరున్న దనుచున్న కరుణ రసమునకును ఇందు తావులేదు. 
ప్రధానరసము శృంగారము. దానికి పెద్దయంగము వీరము. చిన్నియంగము 
అద్భుతము. 

ఈ ప్రబంధమును శోధించి ప్రచురింపవలెనన్న నా సంకల్పమునకు 
దోహదము చేసిన మిత్రులు శ్రీ నిడుదవోలు సుందరేశ్వరరావుగారు. వారిచ్చిన ముద్రిత 
ప్రతినిబట్టి ప్రతులు వ్రాసియిచ్చిన ప్రియశిష్యుడు చిరాంజీవి శలాక రఘునాథశర్మ 


64 


మద్రాసునందలి ప్రతితో పోల్చి పాఠాంతరములు గుర్తించి పెక్కు సూచనలు కూడ 
చేసిన మిత్రులు శ్రీ తీర్ధం శ్రీధరమూర్తిగారు. తిరుపతి యందలి ప్రతితో పోల్చి 
పాఠాంతరములు గుర్తించి పంపిన ప్రియశిష్యుడు చిరంజీవి డాక్టర్‌ తుమ్మపూడి 
కోటేశ్వరరావు, పాఠాంతరములను పరిశీలించి ఈ ప్రతిని సిద్ధముచేయుటలో 
తోడ్చడినవారు చిరంజీవులు యన్‌. గోపాల్‌, కె. వి.రామనరసయ్య, డి.కమల, సి.కమలా 
అనార్మలి మున్నగు ప్రియశిష్యులు. వీరందరికి శుభాకాంక్షలు. 

ఈ పరిష్కరణ సంకల్పము కలుగుటకు ప్రథమకారణము శ్రీమతి వసుమతీ 
రెడ్డిగారు. వారికడ నుండిన వ్రాతప్రతిని చదివి ప్రబంధము సుందరమయ్యు 
ముద్రణమున దోషబహుళమై యున్నదని తోచి, ఒక ముస్లిం ప్రభువునకు అంకితము 
చేయబడిన ఈ ప్రబంధమును పరిష్కరించి ప్రకటించుట ఉచితమని నాకు తోచినది. 
మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తకశాలాధికారులును, తిరుపతి ప్రాచ్యపరిశోధనాసంస్థ 
యధికారులును తమవద్దనున్న ప్రతులను ఉపయోగించుకొనుటకు అనుమతి 
దయచేసిరి. వీరందరికిని నేను హృదయపూర్వక కృతజ్ఞత లర్బించుచున్నాను. 

ఈ ప్రబంధమందలి ఒక యాశ్వాసమును డి.ఓ.యల్‌. విద్యార్థులకు 
పాఠ్యముగా నిర్ణయించిన ఉస్మానియా విశ్వవిద్యాలయాధికారులకు నా ధన్యవాదములు. 
దీనిని ప్రచురించుటకు పూనుకొన్న శ్రీ పరమేశ్వర పబ్లికేషన్సు అధిపతి చి. ఆలపాటి 
వేంకటేశ్వరరావుగారికి నా శుభాకాంక్షలు. 

పాడి వెంకటనారాయణగారి ముద్రితప్రతికి 'క అనియు, మద్రాసు లిఖితప్రతికి 
“గు అనియు, తిరుపతి లిఖితప్రతికి చి అనియు చిహ్నము లుంచబడినవి. ఈప్రతిలో 
ముద్రింపబడిన రూపమునకు పాఠాంతరములు అధస్ఫూచికయందు క గ చ 
ప్రతులలోనివి మూడును చూపబడినచో పద్యమందలి రూపము నేను కల్పించినది 
అని గ్రహింపవలెను. చిన్న కుండలీకరణము లందలి భాగములు శ్రీ పాడి 
నారాయణగారు కల్పించియుందురు. పెద్ద కుండలీకరణము లందలి భాగములు 
నేను కల్పించినవి. పూరింపశక్యముకాని శిథిలభాగములట్లే విడువబడినవి. ఎంత 
ప్రయత్నించినను అర్థబోధ సుఖకరము కాని స్థితిలోనే కాన్ని పద్యభాగములను, 
గద్యభాగములను విడిచిపెట్టవలసి వచ్చినది. ముద్రణవశమున దొరలిన ఈక్రింది 
ముఖ్య దోషములను సవరించుకొందురని ప్రార్థన. 


65 


1 కూతురునుమది కూతురును 
28 మెజయ మెజయు 
29 సద్మ పద్మి 

72 నైజప్రాణ వాబిప్రాణ 
82 వారు తారు 


సవరింపశక్యముగాని దోషములు కొన్ని మిగిలియున్నను పూర్వము ముద్రింప 
బడిన ప్రతికంటె ఇది పరిశుద్ధతరముగా సంతరింపబడినదని భావించుచున్నాను. 
మిగిలియున్న దోషములకు ఎవరేని సవరణలు సూచించినచో మరియొక 
ముద్రణమున వానిని చేర్చగలను. గంగాధరుని ఈ రసవ(త్రబంధమును చదివి 
సహృదయులు ఆనందింతురని విశ్వసింతును. 


ఇతి శివమ్‌ 


హైదరాబాదు, 


- పాటిబండ మాధవశర్మ 
12.10.1972. 


66 


ల్‌ 


తపతీ సంవరణము 
—————— ర 


శ్రీసతి మించుగాంగం దులసీదళమాలిక కౌస్తుభోజ్వలం 
బై సురచాపలీలం జెలువందంగ, వేణురవంబు గర్జితం 
బై సొబ'గొంద, శౌరి ఘనుండై, కరుణారసవృష్టిచే నిరా 
యానతం బ్రోచుంగావుత సృపాగ్రణి మల్మిభరాము *శాహిపున్‌. 


వలపుల పూంతపూసి, తలవంకను వెన్నెలపూవుందాల్చి, చెం 
గలువ మెజుంగురంగు గల కంబు ధరించి మిటారిజంగమై, 
వెలందినిం జట్టుకూంతురును'మది వెన్నవలెం గరంగించు దేవు డి 
మృలికిభరాము “శాహికి సమంచిత సంపద లిచ్చుంగావుతన్‌. 


మినుకుల పుట్టినిల్లు, మిడిమేలపుం దాపసుం గన్న తండ్రి, చ 
కని ననవిల్తుతోడు, నుడికారపు జోటి మిటారికాండు, తి 
న్నని వెలిదమ్మి వూప, "భువనంబు లొనర్చు విధాత దాతయై 
మనుచునుగాత సంతతము మల్మిభరాముం జిరాయురున్నతిన్‌. 


కలుగులే లాయముల్‌గాం బ్రవర్తించు సా 
మ్రణి నధిష్టించు రౌతు టేండు, 
వీనులగాడ్చుచే మేని సొమ్ముల తూక 
మగ్గలింపంగం జేయు నర్థికాండు, 
శిరసుపై జాబిల్లి చెండుదండలరీతి 
మణిజాలముల నించు మన్నెకాండు, 
తనుంగొల్బు భక్త సంతతుల పాతకజాత 
మపహరించుక పోవు నటమటీండు, 


3 


67 


ల్‌ 


కం. 


కం. 


68 


పదియు నార్వన్నె బంగరుం బ్రతిఘటించు 
మేనిఛాయలు గల మంచి మెచ్చులాండు, 

ద్విరదవదనుండు, తన దంత విధుమరీచి 
మత్ర్రబంధాంతరాయ తమంబు నడంచు. 


అలికుటుంబ కదంబములకెల్ల మృష్టాన్న 
శాలిక యే దేవి కేలిగృహము; 
'తెజగంటి దొరలకెల్లరకుం బండినపంట 
పొల మే వధూమణి పుట్టినిల్లు; 
గుజుల రెండొకటిగాం గుసుమ బాణము లేయు 
ఘనుం డే చకోరాక్షి కన్నకొడుకు; 
పాలలోంబుట్టిన ప్రాంతమానికముచే 
భాసిల్లు నే భామ భద్రపీఠ; 


మట్టి శ్రీదేవి దేవతా “ప్రార్ధ్యమాన, 
మానవేంద్ర కళాలక్ష్యమాన భాగ 
భాగధేయ ప్రసూనేత్రపద్మ, పద్మ 

కరుణ నిభరామునకు నిచ్చుంగాత సిరులు. 


మలికి యిభరాము వాక్కున నలువ చెలువ 
వెలయు. *గాతని పని వడి వేడనేల? 
యహహ! చతురాస్యుం డ్రంట యమ్మహామహుండు; 
తగదె వసియింప వాగ్దేవతా మతల్లి? 

కేదార శ్రీ గురువర 

పాదాంభోజాతము “*లకుం *ేబ్రణతి యొనర్హున్‌ 
మేదిని మామక మానస 

కేదారములందుం *గోరికెలు ఫలియింపన్‌. 
మున్నిటి సంస్కృత సోకవ్రలను 

విన్నాణపుం దెలుంగుం గవుల వేడుక మీజన్‌ 
సన్నుతులొనర్చి, యాధుని 

కోన్నత సత్మవుల కరుణ నూర్జిత మతినై. 


8 


తపతీ సంవరణము 


కం. 


ల్‌ 


రై 


పేలండరికుకవులు కొందజు 
పండితమానీంద్రులగుచు6 బలికిన "నేమీ? 
యొండేమి యనక వారికి 

దండము లొన గూర్చిరేని ధన్యులు సుకవుల్‌. 


9 


అని యిష్టదేవతా ప్రార్థనంబును గురు “స్తోత్రంబును, సత్మవిభూషణంబును, 
దుష్మవి దూషణంబును నొనర్చి నవరసాలంకార భావానుబంధ బంధురంబుగా 


నొక్నప్రబంధంబు నిర్మింప సమకట్టిన నొక్కనాండు. 


పద్మరాగోల్లసత్ర్రకట దీప్తులు శోణ 
నవ దళంబుల ఛాయ నవఘళింపం 
బరభాగ శోభావిభాసి భర్మప్రభల్‌ 
మధ్యకర్ణిక చెల్వు మందలింపం, 
గమనీయ లావణ్య కాంతి పూరంబులు 
మకరందములతోడ "మచ్చరింప 
శాతమన్యవమణీ "సంఘచ్చవిచ్చట 
లిందిందిర[శ్రేణి నీసడింపం 


బద్మమును బోలి లక్ష్మికి సద్మమగుచు 
నభినవంబైన సింహాసనంబునందు 
రాజతిలకుండు మలికిభరాము శాహి 
నిండు కొలువుండు నవ్వేళ నేంపు మిగిలి. 


కాంభోజ రాజన్య కన్యకారత్నంబు 
తేరి బోపీక్షింపుచిత్తేశ దేవ! 
కుంతల నీలాలికుంతల కొలువున 
కరుదెంచె నిప్పు డే *మరుకుమయ్య! 
ఘూర్జర మదవతీకుల తిలకంబిదె 
ప్రణమిల్లందొడంగె పరాకు సామి! 
కుకురుదేశాధీశ ముకురాస్య యేతెంచె 
దర్శనంబున కవధారు జియ్య! 


ప్రథమాశ్వాసము 


10 


11 


69 


ల్‌ 


రా 


70 


యనుచు హెగ్గడికత్తియ లాడకాడ 
*కాక్షరొకరిని వేర్వేజ నుగ్గడింప, 
నపుడు వారలచేం గొలు వవధరించి 
మరునివైఖరి *నిమ్మడి మలుక యమరె. 


*కాళాంజి ధరియించెం గాళింగపు త్రిక, 
యడపంబుం దాల్చి నంగానతాంగి, 
వీజనంబులు వీచె భోజేంద్రనందన, 
పసిండిపాపలు పట్టెం బాండ్యతనయ, 
కేరళేంద్రకుమారి గిండి కేల ధరించెం, 
గేకయ తనుజ చౌగియ వహించెం, 
బావడం గీలించెం బాంచాల బాలిక, 
చోళకన్యక ోకరాచూరిం దాల్చి, 


నాంధ్రభామిని వీణియ నాలపించె, 

గాన మొనరించెం గర్జాట కమలగంధి, 
సాంద్ర విభవంబుతోడ దేవేంద్రుండనంగ 
సరసుండై యున్న మలికీంద్రు సమ్ముఖమున. 


సకలవేదపురాణ శాస్త్రపారగులైన 
యొంటరి విద్వాంసు లొక్కవంక 
నష్టభాషలయందు నాంధ్యంబు లేకుండు 
హొంతకారి కవీంద్రు లొక్కవంక, 
గజపతి నరపతి క్షాభర్తలంపిన 
యొడికంపు రాయబార్షాక్కవంక, 
మేరుమందరముల మించం గల్గిన *మున్ని 
యులు దండనాథు లొక్ళొక్కవంక, 


జేరి కొల్వ భద్రాసనాసీనుం డగుచు, 
రమ్యగుణహారి మల్మిభరాముశౌరి, 

భారతక్షీరమయ సింధుబంధు మధ్య 
లలిత పుణ్యకథా సుధాలహరిం దేలి. 


12 


13 


14 


తపతీ సంవరణము 


కం. 


కం. 


కం. 


కం. 


నను రావించి, యనర్హపీఠిం బరమానందంబుతోనుంచి, ప 
ద్మనవశ్రీభర పశ్యతోహర సుదృగ్ద్వ్వంద్వంబునం దేనె చా 
యను గారుణ్యరసంబు చిప్పిలంగ వర్షారంభ శుంభద్దనా 
ఘనగర్ణార్భటి మీజ నిట్లనియె రంగత్మీర్తి శృంగారుండై. 
గంగాధర సుకవీంద్ర! య 

భంగుర భవదీయ వాక్యపద గుంభనముల్‌ 

గంగాధర మౌళి నట 

ద్దంగా ”తటినీ తరంగ గంభీరంబుల్‌. 


తిన్నని పదముల నడవడిం 

ఒీజిన్నయి పలుకులను రసము చిప్పిలుచుండన్‌, 
సన్నపు వార్త 296 ట్రించ్రంగ, 

నన్నువ సతివోలెం గవిత యమరంగవలదే! 


పెక్కుకృతుల్‌ చమత్కృతులు బెంపుగనందితిం గాని, నీదుస 
మ్యక్కృతి కన్యపైంంల మమత్వము వర్తిలదందు; లెక్కకుం 
బెక్కువగాంగ గోపికలు మించి వసించిన నేమి, రాధపై 
మక్కువ యొక్కువై మిగుల మన్నన సేయండె శౌరి వేడుకన్‌? 


అట్లుగావున భారతాఖ్యానమందుం 

గలుగు తాపత్యచరితంబు ఘనతమెజసి, 

వివిధ శృంగార మహిమల విస్తరించి, 
కబ్బమొనరింపు నాపేరం గవివరేణ్య! 

అని కపురపుం దాంబూలము 

కనకాంబర రత్న ఖచిత ఘనభూషణముల్‌ 
పెనుపొంద నొసంగం గైకొని 

సునిశితమతిం గృతి యొనర్తు సొంపుగ నాత్మన్‌. 
కృతి భారతీయకథ యటె; 

కృతికి నధీశుండు మలికి యిభరాముం *డంటే; 
క్షితి నా భాగ్యము కలిమికి 

జతలేదింక జాదులును బ్రసాదము లయ్యెన్‌. 


ప్రథమాశ్వాసము 


15 


16 


17 


18 


19 


20 


21 


71 


కం. 


gm 


ల్‌ 


72 


అని వితర్శించి నవరస భావాను *బంధంబుగా నే రచియింపంబూనిన 
తపతీసంవరణ ప్రబంధంబునకు ముఖాలంకారంబైన కృతిపతి 


శోవంశావతారంబెట్టి దనిన. 
కృతిపతి వంశావతారము 
ఢిల్లీ పట్టణ పుణ్యభూమి యని (శిథిలఅము) 


ఆ పట్టణంబు తనకును 

శ్రీ పట్టగు రాజధానిం జేసి జయశ్రీ 
రూ పుండు కుదుపనమలుక 
క్షాపాలకుందేలె సకల జగతీ తలమున్‌. 


పడమటను సవాయి బసువనిగాంజేసి 

యచటం గొయ్యలగొండ 3యావరించె; 
దమరి మల్లాఖాను దండనంబునం గొట్టి 

హరియించెం ోబానుగల్లాది గిరులు; 
ప్రథమదిక్కులయొడ్డె పాత్రసామంతుల 

ధట్టించి కంభంబుమెట్టం గొనియె; 
నుత్తరంబునం బరీదోడి పాజంగందోలి 

మెతుకు దుర్గం బాక్రమించి మించె; 


నతని బొగడంగం దగదె యా చతురశీతి 
రూఢగిరి దుర్గలుంఠన ప్రాధతేజు, 
వాహశిఖరాధి రోహరేవంతమూర్తిం, 
గుదువ *'శాహిని, క్మాపాలు గుణవిశాలు. 


కటకేశ్వరునిందోలి కైవసంబుగం జేసెం 
గొండంత జయముతోం గొండపల్లిం; 
3%0పమంది చితాపఖానుండు గౌతమీ 
తటిని లంఘించి పోం బుటమవెట్టె; 
బైడ విరాహచ ప్రాంగణ క్షోణిలో 
వీంగందోలి బరీదు వెన్ను చూచె; 


22 


23 


24 


తపతీ సంవరణము 


సాగర గౌతమీ సంగమస్థలమున 
నడిదంబు గడిగెం బ్రఖ్యాతిగాంగ; 


గీ. _ నష్టదిగ్రాజులను దన కరియుం గోరి 
వెట్టికాపులంజేసి మువ్వెట్టింగొనియె; 
నితర ధరణీతలాధీశు లెవ్వరీడు 
పృథివిం గుదుపనమలుక చక్రేశ్వరునకు? 


గి ఆ కుదపశాహి కుదయించి రనఘ యశులు, 
మూండుమూర్తులవలె జగన్నోహనిధులు, 
ఘన వివెకులు, హైదరుఖాన విభుండు, 
జంసత మహీంద్రుం, డిభరాముచంద్రుండనంగ. 
వ. అంద(గజుండు 
శా. _ రీవిన్‌ హైదరుఖానుండుద్దవిడి ోయొడ్డీలన్‌ విభాళింపుచో, 
నావేళన్‌ బెదకొండపల్లి కడం “జన్యక్షోణి దీప్తారి ర 
క్షా“'వైయ్యాత్యుండు, వాహినీపతి, హరిశ్చంద్రుండు మార్శొన్నచో 
జీవగ్రాహము గాంగం బట్టుకొనె నక్షీణ ప్రభావోన్నతిన్‌. 
“వ తదవరజుండు 
ధట్టించె నైజప్రతాప వైభవమున 
ఘనుండైన హైదరుఖాన విభునిం, 
బట్టించె గిరివనీ పర్యంతభూములం 
దన కరి వెట్టని దందిరిపుల, 
మెట్టించెం గంఖాణ ధట్టిరింభాకోటి 
దర్పితారాతుల *తలలనెల్లం, 
గట్టించెను బరీదు గర్వభరంబింక 
భాసురంబుగను గైలాసకోట, 


రై 


గీ.  క్రితినిం బ్రతి యెవ్వరింక వజీర్లలోన 
శౌర్యగాంభీర్య ధీరతౌదార్య మహిమ 
ననంగ దిగ్దేశములం గొనియాడవెలసె 
మదన నిభుందైన జంసతమల్మ విభుండు. 


ప్రథమాశ్వాసము 


25 


26 
27 


28 
29 


30 


73 


క్కు 


ల్‌ 


రై 


74 


తత్పోదరుండు 


అర్థిశేఖరులు ప్రత్యర్థిశేఖరులును 
ముక్తాతపత్రులై మూంగికొలువం, 

దనదుకీర్తియును శాత్రవుల కీర్తియు రెండు 
శరదట్ర విస్ఫూర్తిం జౌకళింప 

నాత్మీయ చిత్తంబు నహితుల చిత్తంబు 
ధీరహిత క్రియం దేజరిల్ల, 

నిజ సపక్షులు శత్రునికర సపక్షులు 
స్వస్థలక్షణలీల నవదరింప, 


వెలసెం *జౌశీతి గిరిదుర్గ కులపరీత 
సర్వసర్వంసహా భారధూర్వహుండు, 
వసుధపై నాధునిక చక్రవర్తిగాక 

రాజమాత్రుందడె మల్మిభరాము శౌరి? 


మునుపు విశ్వామిత్రు ననుచరించుటం జేసి 
యిపుడు విశ్వహితాను వృత్తి మెలంగం, 
దొలుమేన ధర్మంబు (ద్రుంచి వేయుట నేండు 
ధర్మసంస్థాపన “త్వమునం దనరం 
గృతము ధాత్రీసుతారుతుండాట నివ్వేళం 
బరవధూటీ సహోదరత దెలుపం, 
బుణ్యజనద్వేషమునం దొల్లి పరగుటం 
బుణ్యజనావన స్ఫురణ మెజఖయం, 


దలంచి, తన సద్దుణాలితోం గలియుగమునం 
దొంటి రఘురాముం డౌదార్యధర్యుందడైం సు 
వృత్తవర్తనతో భూమి వెలసెననంగం 
గువలయంబేలునిమ్మడి కుదుపశాహి. 


31 


32 


33 


తపతీ సంవరణము 


pm 


కం. 


సమరక్షోణుల మల్మచంద్రుని జయశ్లాఘా యశోగంగయు, 
న్విమతాకీర్తి కళిందకన్యయు *వెలిన్మించెన్‌ సరస్వత్యభి 

ఖ్య మహారక్తర్తురచ్చలాత్మ నెనయంగా; నట్టి ముయ్యేటి దం 
డ మునుంగన్‌ రిపుకోటికెల్ల గలిగెన్‌ రంభాపరీరంభముల్‌. 


స్మరసాధారణ రూపవంతుం డిభరామక్ష్మావరుం డుద్ధతిన్‌ 
దురగారోహణ మాచరింప, నరిసందోహంబు నేత్రంబులం 
దరుదా చీకటి గ్రమ్ము? టర్మనయన వ్యాపారముంగప్పుంద 
త్థురకోటీ పుట ఘట్టితోద్ధత ధరాధూళీ ప్రపంచంబులన్‌. 


గురుసారసత్మళా కరుణారసంబుల 
రామచంద్రులతోడ రాయిడించి, 
పావనగుణధామ పావకత్వంబుల 
నగ్ని మిత్రులతోడ నవఘళించి, 
భూభృతి ప్రాభవ స్ఫురిత వితీర్టుల 
నాగార్జున ప్రొఢి నలుపు మీతి, 
చాపవిద్యాశౌర్య శాశ్వతలక్ష్ముల 
నరసింహు పరిపాటి బరిమళించి, 
నవనిధానంబు లాత్మీయ నయనసంజ్ఞ 
యాచకుల యిండ్ల తాండవంబాడం జేసి 
రాజరాజును గైకోడె! రాజులీడె 
పృథివి మల్మిభరాము “భూమీశ్వరునకు? 


షస్ట్రంతములు 


హిందూరాయ విభాళున, 
కిందు "కరోద్వమన సుగుణ భృత శీలునకున్‌, 
మందేహ దేహ తాపన 


సందేహ *మహోహృతారి జంబాలునకున్‌. 


ప్రథమాశ్వాసము 


34 


35 


36 


37 


75 


కం. 


కం. 


కం. 


కం. 


ల్‌ 


76 


కుతుపనమలుక సుపుత్రున, 

కతులిత చతురిమ వితీర్ణహర మిత్రునకున్‌, 
బ్రతివారస్తుత సార 

స్వత ధీర ప్రణుత విజయ చారిత్రునకున్‌. 


కాశీవల్లభ సమతా 

శాలి మహైశ్వర్య ధుర్య సౌభాగ్యునకున్‌, 
హాలహల కోలాహల 

లీలాహరణ (ప్రతాప లీఢథా భ్రునకున్‌. 


ధాటీ వివిధాటీకన 

ఘోటీ ఖుర కోటి దళిత కులకుధరోత్లా 
పాటల ధూళీ కుంకుమ 

పాటీర విభూష్యమాణ బహుదిక్కునకున్‌. 


ఇభరాము స్వాధ్యక్షున, 

కభిరామ పరాక్రమైక హర్యక్లునకున్‌, 
శుభ సంపన్ని టలాక్షున, 

కభియాతి విఘాతన క్రియాదక్షునకున్‌. 


కథాప్రారంభము 


అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నే రచియింపం బూనిన తపతీ 


50వరణంబను మహా ప్రబంధంబునకు6 గథాక్రమం బెట్టిదనిన. 


కౌంతేయు లేకచక్రనివాసులై యుండి, 
యజ్ఞసేనసుతా స్వయంవరంబుం 
గనువేడ్మం బాంచాల జనపాలు ప్రోలికి 
నక్తందివ ప్రయాణముల నరుగ, 
నర్ధరాత్రంబున నంగారపర్గుండు 
మధ్యమార్గంబున మారుమలసి, 
నరుచేత నాగ్నేయ శరబాధ్యమానుండై 
తాపత్య కులదీప! దయం దలిర్చి 


38 


39 


40 


41 


42 


తపతీ సంవరణము 


గి నన్ను మన్నింపు మనిన, గంధర్వ విభుని 
కభయ మొసంగి, ధనంజయుం డనఘ! తపతి 
కుల సముత్పత్తి *మాకెట్టు గలిగె? ననంగ, 
నా కథాకథనేచ్చ నిట్లనియె నతండు. 


క. ఓ పాండవేయ! మీ కుల 
భూపాలక “జాతి రత్నములకును గటకం 
బై, పృథివీకర కటకం 
బై, పరగును హస్తిపుర మనంత విభూతిన్‌. 


శ్రీభావిశేష మిగ్రీభావి భవనంబు, 
సారస కలిత కాసార సమితి, 

ప్రాకారవజ దీప్రాకార హర్యంబు, 
కుంజరంజిత భద్రకుంజరంబు, 

రమణీయతావాస రమణీయుత విలాసి, 
కాంచన సౌధాదికాంచనంబు, 


రాజహంసకులీన రాజహంసకులంబు, 


pm 


బంధురమ్య గృహస్థ బంధురంబు, 


గీ. కల్పకానల్ప శోభనాకల్పకంబు, 
గోపురద్వార చుంబిత గోపురంబు, 
సింధుజన్మాశ్వ దేశీయ సింధుజంబు, 
గజపురం బొప్పు జితమరుద్దజపురంబు. 


క. పనివడి యిల్లిలు దప్పక 
కనుంగొన్నను నెచట నిత్యకల్యాణము ప 
చ్చని తోరణమును గడుమెజ 
యని గృహమొకటైనం గలదె యాపురమందున్‌? 


మ. _ అతిగంభీరతోదీయఖేయమున నాయ్య న్నిర్ణమంబంధి, సం 
గత మోదంబున నాగకన్యకలు ప్రాకారాగ్రభాగంబు లె 
క్కి తదభ్యర్థ వియత్తరంగవతిలోం గ్రీడల్‌ సదా సల్పంగా, 
ఘృత కాసారము లీల భోగవతి వర్తించున్‌ ఫణావత్చురిన్‌. 


ప్రథమాశ్వాసము 


78 


చుట్టి మిన్నందికొని కోట సొంపుమీజ 
నడిమి మణిసౌధ వీథి నింపడర వీడు, 
పెట్టె బెట్టిన పడగల పెద్ద త్రాంచు 

పైకిం దేలిన విధమయ్యెం బరిఖమీంద. 


జలరుహ శత్రు మిత్ర ఘృణిజాలముచేం బొలివోక నిల్చియు 
న్వలయపుం గొండ యవ్వలి యవార్య తమిస్రము నేండు తత్పురిన్‌ 
విలసిత భర్మహర్య రుచి వేమజు నల్లడసారి వెళ్లంగా 

వలసలు సేయంగాం దొడంగె వారక తద్ధన గహ్వరంబులన్‌. 
హిమకరుండు యానగతుల నొక్కింత తడవు 

మార్గవశమునం గోటకొమ్మను వసింపం, 

బరిఖ సొత్తెంచి వచ్చి తత్పురము చెలువు 

భోగవతిం జూడ నిక్కిన పొలుపు 5కి గులు. 


అన్నగరంబునందు మణిహర్యచయోపరిసీమకెక్కు వే 
దృన్నలినాక్షులయ్యెడ నెడంబయి చూపు నిగిడ్చి చూచినం, 
(గ్రొన్నన వింటివాం డమరకుంజరు వీటి విటాలి పైనిం దాం 
(గన్నన నేయయూని విశిఖం బరి బోసిన చొప్పుం దెల్పెడున్‌. 


హారి హిరణ్య హర్య్యములయందు మెలంగు కురంగనేత్రలన్‌ 
సోరణగండ్ల మార్గమునం జూచి, తముం బెడంబాసి మించు లి 
చో రమియించుచున్నవని సొంపునం జేరెడుమాడ్మిం జొచ్చి, లో 
శారద నీరదావళులు సారథిలేమి భ్రమించు నిచ్చలున్‌. 


క్రొన్నెలొతోడబుట్లొ లతకూనలొ, బంగరు కీలుబొమ్మలో 
చిన్ని మెజుంగుదీగె లొకొ చెన్ను గోవహించిరి నాంగ నప్పురిన్‌ 
బున్నమ నాంటి రాత్రులను బుణ్యపుంగన్యలు వాడవాడలన్‌ 
వెన్నెలకుప్ప లాడుదురు వేడుక నువ్వికులూరం జూపబుల్‌. 


జలజాతోత్సల హల్లకప్రచయ చంచద్గంధముష్టింధయం 

బులు, కించి త్పరిపుల్ల పంకజరజః పూర్ణాంతరావర్త మం 
డల సంచారములై, విహార గహనాంతర్వర్తి వాతూలముల్‌ 
చలువల్‌ చల్లు నహర్ముఖంబులం బురీ సౌధాగ్రవీథీతతిన్‌. 


48 


49 


50 


51 


52 


53 


54 


తపతీ సంవరణము 


pm 


ఘనతర జాలకంబులను కన్నపుంగండ్లను దూరి, తెమ్మెరల్‌ 
ననపొడి చొక్కుంజల్లి, మదన ప్రథనాంత వధూ ముఖశ్రమాం 
బునిచయ మౌక్తిక వ్రజము (ముచ్చిలిపాజంగ, నూరంగాపరు 
ల్వెనుకొని వెంటనంటి రన లేచెం దదంతరధూప ధూమముల్‌. 


మరు దంకురములు తత్పుర 

వరమణి సాధములం గమలవన సౌరభ్యా 
గురుధూప ధూమరేఖలం 

బరివర్తనం జేసికొనుం బ్రభాతమువేళన్‌ 


ఉక్షిప్త శుండా ముఖోద్ధత స్వర్ణ దీ 
పానీయ కల్పిత పారణములు, 
స హుళఘనీభూత బహుళపక్షక్షపా 
చటులాంధకార విస్మారణములు, 
జంగమవైఖరీ సంగత ధౌరేయ 
ధరణీధరౌఘ సాధారణములు 
భరిత కోపావేశ బలనిషూదన ఘన 
కఠిన వజ్రోద్యమా కారణములు, 


స్వైర సంచార మండలీ సాహసిక్య 
ధారణ ప్రాథిమా క్షమా ధోరణములు, 
విమత నరనాథ సైనిక వీరదర్ప 
హారణంబులు, తత్పురీ వారణములు. 


ఛత్రచ్చాయం %బ్చరిభ్రమించి, యనిలస్మంధత్వరా సంగతిన్‌ 
జైత్రత్వంబునం బొంది, దేవమణి భాస్వద్భోగ సద్భావ వై 
చిత్రిన్‌ వర్తిలి, సాధులన్‌ మనిచి మించెం బంచకళ్యాణులై 
ధాత్రీమండలిం బట్టభద్రులగతిం దత్పట్టిణాశ్వీయముల్‌. 


జవనపవనంబుకన్నను జవముగలిగి 
మలయు తమకెందు మతి యగమ్యంబులేక 
కన్నుల కగోచరంబులై కనక కలిత 

రథము లమరు నప్పురి మనోరథములట్ల. 


ప్రథమాశ్వాసము 


ర్‌ర్‌ 


56 


57 


58 


59 
79 


కం. 


ల్‌ 


ల్‌ 


80 


చప్పుడు వినంబడునంతనె 

చొప్పడు గుజు లేయంగలరు జోదు లనంగా, 

నప్పురి గుతిం గని యేయుట 

చెప్పంగ నేమిటికిం గడు విచిత్రంబనుచున్‌. 60 


వేదసమూహంబు విగ్రహవంతమై 

విలసిల్లై నన మించు విప్రచయము, 
క్రీర్తిప్రపంచముల్‌ మూర్తీభవించిన 

చందంబు నొందు రాజన్యకంబు, 
నవనిధానంబులు నవ యవులైనట్ల 

వర్తిల్లు నేప్రొద్దు వైశ్యసమితి, 
యారంభసంభార మాకారము ధరించి 

చూపట్టు గతిం బొల్బు శూద్రగణము, 


చైత్రరథనందనంబులు శంభు మిత్ర 

జంభ శత్రువురద్వయీ సవిధ వసతి 

యుజ్జగించి, ధరాస్థలి నున్నరీతి 

కరిపురంబునం దనరె శృంగారవనులు. 61 


శంబరదైత్యు నుక్కణంచి, చక్కారవిల్తుండు వానిమాయ నె 

య్యంబునం బూని, చేతి విలునమ్ములు నవ్వలంబెట్టి, తా వినో 

దంబున నైకరూపములు దాల్చి చెలంగెడినో యనంగ లీ 

లం బురిలోం జరింతురు విలాసి జనంబులు వాడవాడలన్‌. 62 


పూవుల సరులెత్తి భుజమూలోమందలి 
కాంతిచేం జంపక భభ్రాంతింజేసి, 
విరులం గంటిరె యని వీక్షణంబుల సన్నం 
గావించి యుత్సలక్రమమొనర్చి, 
ోవిలువయౌ మైజాటు విదలించు కాంతిచేం 
గుందకుట్మలశంకం గుదురుకొల్పి, 
హస్తాంబుజంబుల నప్పటప్పటికెత్తి 
జలజాత విచికిత్స సంఘటించి, 


తపతీ సంవరణము 


గీ. యేకజాతి సుమంబు లనేకజాతి 
కలిత సుమనః కదంబంబుగా నొనర్చి 
స్వలయు తరి తీపుం బుట్టించి పిలుతు రర్ణి 
గట్టు వాలుంబడంతు లప్పట్టణమున. 63 


ఉ. వీడిన కేశబంధములు, వీడియు వీడని నీవిబంధము, 
ల్వాడిన కెంపువాతెజలు, వాడియు వాడని యంగవల్లిక, 
ల్మూడిన ఘర్మబిందువులు, కూడియుం గూడని మందయానము 
ల్వాడలం జూప వెళ్లుదురు వారవధూటులు వేంగుబోకలన్‌. 64 


వ. _ వెండియు నఖండవస్తు మండితంబై స్వర్గఖండంబనం బరగి నిచ్చలు దమ్ము 
ముచ్చ మునింగించిన మత్సరంబునం బెచ్చుపెరిగి యిరు లచ్చ వెన్నెల 
లచ్చలంబున మెసవిన యచ్చందంబునం కోర వికచకుసుమవిసర 
గర్భితంబులైన ధమ్మిల్లబంధంబుల వలనను, మరులుకొని నెలికురులను 
”పెన్నదుల తెరువునం గోరిక లీరిక లెత్తం దారక లభిసారికలై ముఖ 
తుషారకరు చేరికకు నేంగెడు ననం జెలువారు చేర్చుక్కలం దనర్చిన 
సీమంతవీథులవలనను, ధళధళమెజయు తొలుకరి మెజుపుల మిసమిసమను 
వసంతలతలామని కడకు బరప నొరపుగల కనుంగలువ కోనల వెడలు 
తళుకుంజూపులు కర్ణంబులకు నన్నువయిడిన యిందునకుం్రీతిగ 
నుపకృతియు నరుగుచు నెనరు దనర ముత్తియపుం ోదాటంకంబులని 
రాకావిధుచంద్రికల నీను వీనుల వలనను, నెమ్మోము 69%40దంబుల 
కమ్మదనంబున (గమ్ముకొను కొమ్మ తుమ్మెదలకు వెజబొమ్మలైన 
(ఘాణచంపకంబుల వలన వంశనాళంబుల నాళీకనాళీకుండు సురఘంటా 
“పథ వర్యటద్విటవర దీరతా వివాంగంబుల పడనూదంబూనిన 
కప్పురపుటుండల తెజంగునం జెలంగు నాసికారత్నంబుల వలనను, వినిద్ర 
విద్రుమ భంగంబులపై నక్షుద్ర సముద్ర వీచీమరుద్రాజీ వశంబునం 
దండోపతండంబులై నిండిన డిండీర మండలంబుపగిది రంజకంబైన కెంజిగురు 
పుంజంబు మీందంజలించు మంజుసుమమంజరుల చందంబున బొమ్మంచు 
గెమ్మోవులను సాంధ్యరాగంబుపై జాలుకొను చిజునగవు సోగవెన్నెల వెల్లికిం 
దల్లడిల్లి పయ్యెదచెజంగుల మటుంగిడు కొనియు మది బెగడుడుగుపజచి 
మొగమనెడు తొగలచెలి మొగిదలకు నెగురం దలంచి పరిచయముగం 


ప్రథమాశ్వాసము 81 


82 


దొలుదొలుత పిల్లచందురుల నంకభాగంబులం గలయనిడుకొని ముద్దాడు 
జకృవ కవలకై వడినమరునఖ లిఖీతకుంకుమ రేఖాలంకృత కుచ కుంభ 
యుగళంబుల వలనను, సుకుమార బాహు మృణాల వల్లికాగ్రంబునం 
జెంగలించు ప్రశస్తహస్తారవిందంబుల చుట్టు నావర్తించు కేసర పరాగ భరిత 
భసల కలభ విసరంబునుబోలెం బొలుచు హరినీలమణి కంకణంబుల 
వలనను, నభఃకుసుమ మాలికా వికాసంబు లాశ్రయా సిద్ధంబులను నైయాయిక 
సిద్ధాంతంబు ప్రత్యక్ష ప్రమాణంబునం బూర్వ పక్షంబు గావింపంజాలిన 
నెన్నడిమి పొక్కిలి పొన్నపూవుల వలనను, గేనెత్తంపు నెత్తమ్ముల చెలువమ్ముగల 
చరణమ్ములకుం దార్మాన్న "నవర్రవిమయూఖ మంజరుల పోలికం దనరు 
సింజాన మంజుమంజీరంబుల వలనను రంజిల్లి యొరలు దివిచి జడిపింపం 
బూనిన యించు విలుతుని తళుకుం గైదువుల కైవడి మెలంగు వారనారీమణి 
కదంబంబుల వలన నభిరామంబై యొప్పు నప్పురంబున కథీశ్వరుండు. 
65 


శరణుని కోరి వచ్చి తను సాగిలి మొక్కిన వైరికోటులన్‌ 

గరుణను జూచి, మార్మలయు గబ్బి మహీశుల గీటడంచి, భా 

స్వర భుజవిక్రమావృతకు సంవరణుండయి, సంతతంబు సం 

వరణుండు తత్పురీవర మవారణనేలె నతిప్రతాపుండై 66 


అక్షయవస్తు సంపదల కాకరమై, సురకోటి కెంతయు 

న్వీక్షణ హృద్యమై, భువనవిత్రుతిం గాంచిన హస్తినా గెపురిన్‌ 

రక్షకుం డాన్ఫపాలుండు కరం బనురక్తిమెయిన్‌ వసించెం బం 

చాక్షరి యందునున్న త్రిపురాసుర వీరవిభాళు కైవడిన్‌. 67 


నరహర దైత్యసంహరులు నైజవరాంశములెల్ల నొక్కచోం 
దిరములుగానొనర్చి జగతీతల మెంతయు నేలవచ్చి, ని 

ల్పిరనంగ నా మహీరమణ శేఖరుందారయంజెల్వగున్‌ క్షమా 

భరణమునన్‌, వృషాభిరతి వాయమి6 ోజక్రముపంపు సేయుటన్‌. 68 
సంగర రంగభూములను సంవరణక్షితిపాలు సద్భుజా 

సంగత ఖద్దరాహువు విశంకట టంక నిరంక శౌర్య ని 

ర్భంగ విరోధి యూధముల పాండురకీర్తి మృగాంకుం బర్వ సం 

ధిం గబళింప శోణతటినిం దగం[గ్రుంకును భూతసంఘముల్‌. 69 


తపతీ సంవరణము 


ల్‌ 


ఆ.వె. 


ోబలవిద్విట్సహకారియె దనుజులం భంజించు నమ్మేదినీ 
లలనాధీశ్వరు సద్దుణ ప్రకరము ల్లంధర్వలీలావతీ 

తిలకంబుల్లణుతించి చందురుని యందే బింబసారంబుచే 
సెలగల్వెట్టినరీతిం దెల్పును విధుచ్చిద్రంబుం దారావళుల్‌. 


కరుణారసపుంజూపు నరుణాభమగు తూపుం 
దగ హితాహితులపైం దగులం జేసి, 
నిశితతేజస్స్ఫూర్తి విశదరాజల్మీర్తి 
పుష్పవంతులతోడం బోరంజేసి, 
యుచిత శిక్షారూఢి రచిత రక్షాప్రాధి 
దుష్టశిష్టులమీదం దొడరంజేసి, 
ధీరతామహిమ యుదారతా గరిమయు 
సురనగంబులం గిన్మం బరగంజేసి, 


ధరణిం బాలించెం గీర్తి దీప్త ప్రతాప 
భయవశాం([్రి సరోరుహద్వయ "సమీప 
వినమదజరఠ రవిబింబ వితతరూప 
పరకిరీటా ధ్యరిపుండు సంవరణ నృపుండు. 


సారవిభూతి రెండవ వృషధ్వజుం, డాకృతిచేం దృతీయ బృం 
దారక వైద్యుం, డిద్ధ శుచితాగుణమందుం జతుర్ధపావకుం, 
డారయ భూమి మోచుటకు నైదవదిక్సతి, దానరేఖచే 
నారవకల్పవృక్షమన నన్నరపాలుండు మించెం గీర్తులన్‌. 


ఆ రాజేంద్రు ప్రతాపవహ్ని దివేజేంద్రారాతి ఘోరాటవీ 
వారంబుల్వెస నేర్చి వజ్రము పసల్వారించినం గాంచి, దు 
ర్వార జ్వాల కరాళ బాడబశిఖా వద్దావధూమధ్వజుల్‌ 
తోరంబైన భయంబున నలకుభ్ళ దుల్‌ స్వస్థులై రుద్ధతిన్‌. 


ధాత వన్నెచూడం దత్తేజ మొరయంగా 
మెజుంగు వచ్చెంగాక మేరు గిరికి; 
శ్రైలరాజమునకుం జామీకర ప్రాప్తి 
గలిగి యుండనేమి కారణంబు? 


ప్రథమాశ్వాసము 


70 


71 


72 


73 


74 
83 


చం. 


కం. 


కం. 


కం. 


84 


వికటవిరోధి రాజు లటవి న్లిరిదుర్గము లాశ్రయించి, యొం 
డొకరికిం బెట్టకుండిన నృపోత్తముం డందట క్రొవ్వడంచి, ము 
న్వికలులంజేసి క్రమ్మజణంగ “నిల్పును నారు బలిష్టమైన గ 
ర్వకుండది పెల్లగించి యపరస్థలి నాటిన చందమొందంగన్‌. 


శాలివనంబులం దిరుగు శారికల (న్రొదచేసి రొప్పుచున్‌, 
జేలంబడిం జరించి నునుజేల చెబింగున నాసన (శ్రమాం 
భోలవము ల్పరించుచు, నృపుంగవు నాతనిం బాడుచుందురా 
బాలవయః కథానుగుణ పద్ధతిం బామరభామినీ జనుల్‌. 


ఇల భరియింప నృపాలుండు 

తల యొత్తిననాండు మొదలు ధైర్యముతోడ 
నలలెత్తిరి ఫణివల్లభ 

కులశైల దిగంత దంతి కూర్మ కిటీంద్రుల్‌. 


మానసభవు చెలువంబు న 

మానుషముగ గెలిచియున్న మహిపతిం *గనిరో 
మానవితతు లుడివోవున్‌ 

మానవ సతులకును ధరని మండలమందున్‌. 


ఆతని చెల్వమెట్టిదొ! ధరాధిప జైత్ర తదీయ దండయా 
త్రాతదనంత రోట్టిత పరాగము మిన్నులోముట్టి నట్టి, వే 
ణీతట సంగతంబయిన, నిర్దరవల్లభురాణి కల్పకో 
ద్భూతలతాంత రేణువని బొంకును భర్తకుం దత్రియంబుగన్‌. 


ఆ రాజన్య కుమారుడు 

తారుణ్య వయోవిభూతిం దనరె వసంత 
ప్రారంభ సమయ సంభ్రమ 
సారశ్రీకలిత నవరసాలముం బోలెన్‌. 


75 


76 


77 


78 


79 


80 


ఇవ్విధంబున నవయౌవనారంభంబున జగన్మోహనాకారుండై, మవ్వంపుం 
బరువంబుగల పువ్వకైవడి షోడశకళా సంపూర్ణుండై యుద్దానరేఖా లక్షితంబైన 
భద్రదంతావళంబుఠేవ ననన్యసామాన్య లావణ్యంబునకు నాటపట్టయి, 


తపతీ సంవరణము 


కంతుజయంత వసంతాదుల మందాక్ష భరామంద పారావార నిమగ్నులం 
గావించి పిక్కటిల్లిన చక్కదనంబునకు దిక్కయిన యక్కువలయేశ్వర 
మూర్ధన్యుండొక్కనాందు. 81 


సంవరణుండు వనవిహారమున కేగుట 


ల్‌ 


బృందారకానీత మందారదామంబు 
కమనీయమౌళిభాగమునం జుట్టి, 
ఘననూత్న నవరత్న ఖచితకిరీటాది 
కలితభూషణము లంగములం బూని, 
మృగమద కాళ్ళీర మిళిత చందనచర్చ 
మిసమిసల్వారంగ మేననలంది; 
చెజింగులు లోవంక మెఅసి రింగులువాఅ 
బసిండి వ్రాంతలపట్టు పటముగట్టి 


గీ. _ కటక బాహ్యోపకంఠ శృంగార వనము 
చూచువేడుక వెడలెం గంచుకి వితాన 
జయజయధ్వాన సంభ్రమ సమయ మిళిత 
మహితరాజితమగు సభా మంటపంబు. 82 


వ. ఆ సమయంబున సేవాసముత్సుకులై యొండొరుం గడచి నడతెంచి యంజలి 
పుటంబులు మకుట తటంబుల ఘటించు నిఖిలదేశాధీశ్వర కుమారుల 
నవలోకనమాత్రంబునం గృతార్భ్థులంగా నొనరించి, విగలిత నితంబంబును, 
దటిల్లతా సముల్లసిత కనకరజ్ఞు సంయుతంబును, ధగద్ధగిత వివిధ కిరణ 
భరిత *ోసురధనుఃస్టగిత నిస్తుల పరిసోమంబును, గండస్థల పరిస్రవన్మద 
జలాసార దుర్దినంబునగు గంభీరవేదియను కుంభీంద్రంబు నారోహణంబు 
సెసి ప్రావృషేణ్య కి యోవాహంబు నెక్కిన పర్ణన్యు చందంబున ఘంటా 
పథంబునం జనునెడ దివిజ నిచయంబు పుష్పవర్షంబులు గురిసెనోయన 
హర్యాగ్రభాగ సంచరత్సుర వధూజనులు చల్లిన యాచార లాజ సమాజంబులు 
పయిందొరుగ నల్లనల్లన గంభీరగమనంబుల నారామంబుడాయం జని 
గజావతరణం బొనరించి హితమిత పరివార పరివృతుందై. 83 


ప్రథమాశ్వాసము 85 


రై 


ల్‌ 


86 


మాకందమందార మల్లికా మాలూర 
మాతులుంగ మధూక మండితంబు, 
కర్పూరకదళికా కరవీర కౌశిక 
కందరాళ కదంబకాంతిదంబు, 
వాసంతికావల్లి వకుళ వంజులదివ్య 
వరవర్ణినీ వార వైభవంబు, 
రాజవృక్షరసాల రాజాదన స్థల 
రాజీవరాజీ విరాజితంబు, 


నైన యా కేళివనవీధికాంతరంబుం 

జొచ్చి *కిసలిత ముకుళిత సుమిత ఫలిత 

తరులతా విభ్రమంబుల నరయ నిలిచి, 

చాల జూపట్టె నవ్యవసంతుండనంగ. 84 


మవ్వంపు ోవిరజాజిపువ్వు నవ్వుల జొక్కి 
నట్టి యా కలిగొట్టు చెట్టు జూచి, 
గురివింద పూగుత్తి గుబ్బలతాకునం 
బులకించు నెలమావి పొదలంజూచి, 
మొల్లంపు మొల్లల పల్లవాంగుళముల 
గిలిగింతలకు నవ్వు ములగం జూచి, 
పరిసర ఫణిలతా పరిరంభణంబున 
మ్రాన్గాన్న లేంబోక మానుయజూచి, 


తనమనంబునముచ్చటం గనినరీతి 

సొరిదినయ్యెడం బలుమాటు చుట్టివచ్చి, 

యుర్వరా మండలేశ్వరుం డొయ్యనొయ్య 

నరిగె వేటొక తరువాటి కచటంగదలి. రి5 


రక్తాశోకము యావకద్రవ పరిభ్రాజద్వధూ పాదసం 
సక్తిం గోరంగనేవగించుగతి, లజ్ఞాోనిర్జి తానంగుందై, 


రక్తాపాంగుండు రాజు చేరె నవలన్‌ ద్రాక్షావలిన్‌; సూతనా 
సక్తుల్లారె తలంప నెట్టియెడల న్సర్వంసహాధీశ్వరుల్‌; 86 


తపతీ సంవరణము 


ల్‌ 


క్రాలెడు పూవుగుత్తుల శిరంబునం గెంజడలట్ల తాల్పు ని 
ధ్లోలమునిద్రుమంబుల విలోకనచేసి, సమచ్చలంబునన్‌ 
బాలీ మధూకము ల్తపసు పండిన వెన్మ జడ బ్ఞరింపంగా 


నేల యటంచు నవ్వంగ, మహీవలయేశుండు చూచె వేడుకన్‌. 


కోీముదురంబండిన దానిమ్మ మ్రనిపండ్లు 
శుక్తికైవడి విరిసినం జూచి విభుండు 
పద్మరాగంబు లపరంజి పాత్ర నునిచి 
యారతిచ్చెను వనలక్ష్మి యనుచుంబొంగె. 


మలయాచలనిలయానిల 
వలియాలసగతుల రాలె వనకుసుమంబుల్‌ 
వెలిచాగ విలుతుం డవ్విభు 

చెలువున వెజంగంది వదలు చేందూపులనన్‌. 


గడినున్న దామేటిగమికాని పెనుచిప్ప 
పదభద్ర పీఠమై కదలకుండ, 
నతలాదికములైన యైదు రెండుజగంబు 
లాలవాలఖ్యాతి నావహింప, 
నంతరిక్షంబెల్ల నాత్యంతమునం జూడం 
బ్రకటప్రకాండమై పరగుచుండ, 
స్వర్లోక జనలోక సత్యలోకంబులు 
శాఖాశిఖా ప్రదేశములు గాంగ, 


నరయ నీరేడు జగముల నాక్రమించి 
విశ్వరూపంబుం గైకొన్న విష్ణుకరణి 
నమరి కన్నుల కద్భుతంబై తనర్చు 
ఘనరసాలంబుం గాంచె నజ్జన విభుండు. 


87 


88 


89 


90 


వెండియు నయ్యామభూజంబు భూచక్రంబునకు నీడగాబట్టిన హరిదాత 
పత్రంబుచందంబున వియత్తలంబునొత్తరించి నెత్తమ్మనంటు మించు 
నొక్కించుకయు సుడియనీక యాచ్చాదించినం గినుక పొడమిన మాడ్కి వేడి 


ప్రథమాశ్వాసము 


87 


ల్‌ 


88 


చూడ్మిం దెకతెక నుడుకంజేయు తోటల *దరుగుహా ముఖంబుల నెరి 
నిర్ణమించు చంచరీక సంచయంబులు కరువలిం దవిలి రవులుకొన్న 
యరవలియుం బొవలునుంగా, గగనపథంబునం దిరుగునెడం గిసలయ 
పుటంబులం దగులువడిన యుడు గణంబులు మదకరటికుంభ యుగళ 
విదళన ప్రకట కంఠీరవ ఖర నఖర ముక్తంబులగు ముక్తాఫలంబులుంగా6 
గులమహీధరంబు సారూప్యంబు వహియించి యొండొకయెడ నిరశన 
పథంబునం బ్రవర్తించు పరభృతభ్రమర కీరవిసరంబులకు ననవరతాన్న 
సత్రంబులిడినకైవడి పల్లవగుళుచ్చ పుల్లకుసుమోల్లసిత ఫలతల్లజంబులచేత 
సల్లలితంబై నభోమధ్య సమధ్యాసీన తారకా లింగేశ్వరునకు స్థాణుత్వంబు 
నివర్తింపంజేయు శాఖోపశాఖలచే నభిరామంబై నిలింపదంపతులకు విహరణ 
స్థావరంబై నక్షత్రగ్రహతారకంబులకు విశ్రమ నివాసంబై యుండ నద్భుతంబును 
నతిశయకౌతుకంబును బెనంగొన్న మనంబుతో నమ్మేదినీశ్వరుం డమ్మావినీడ 
కల్లల్ల నరుగుదెంచి యయ్యెడ నొక చంద్రకాంత శిలాతలంబున సుఖోప 
విష్ణుండైన సమయంబున. 91 


చిలుక సంవరణుని యొద్దకు వచ్చుట 


ఘృణిశాలి కంకణారుణ 

మణి పంక్తింగాంచి, దాడిమ ఫలాశను ద 

న్మణి బంధముపై వ్రాలెను 

బ్రణుతించుచు నొక్కచిలుక పటువేగమునన్‌. 92 


పులుదిండి మానికంబుల వన్నెగల యాయ 
లొకవంకం జీంకట్ల నుసుకుకొలుప, 
గరికి చాయనుమించు గరుదంచలచ్చాయ 
హరిణంబులకు నడియాసకొలుపం, 
గుంకుమ పక్షము ల్మువలయరక్షక 
*క్షామవాసము చంద్ర కావి గట్ట, 
నచ్చగౌరచ్చద గుచ్చంబులొకచక్కి 
దీనారటంకాల సోనగురియ, 


తపతీ సంవరణము 


గీ. _ విశదపత్రంబు లొక్కచో విస్తరించి 
చక్మం జందురు మిసిమిని *ధిక్కరించు 
దివ్యమగు రాజకీరంబుం *ోదేరిచూచె 
నృపతి యొక్కింత తదవు నిర్నిమిషుందడగుచు. 93 


ఉ. _ వ్రాలిన పంచసాయకుని వార్వము నీక్షణచేసి, విస్మయో 

ద్వేల కుతూహలంబులు మదిం *ీదిగుపారం, బయోధిమేకలా 

పాలక మండలేశ్వరుండు పద్మరుషధ్వజ లక్ష్యమైన ౩౦ 

గేలం దదంగము న్నిమిరెం గేలిరసార్థవ మగ్నదిత్తుండై. 94 
వ. అప్పుడు. 95 
గీ. రూపసంపద చెల్వము నోపలేక 

యోడి జాబిల్లి మేనల్లుం డుపద గాంగం 


దనదు సామ్రాణి తేజీని బనుపంబోలు 
ననుచుం బలికిరి తమలోన నాత్మజనులు. 96 


వ. _అయ్యవసరంబున నా రాజకుమారుండనేక ప్రకారంబుల గారవించి 
యపారకారుణ్యరస కూలంకష హృదయపంకజుండై సద్యోవిలాస పచేళిమ 
సమకార ఫలంబులందెచ్చియిచ్చిన వామేతరచరణంబు పైనుంచి చంచూపు 
టంబున విదళించి మధురరసంబు లాస్వాదించి కరాంగుళి నిపీడిత 
రసాలరసంబులు గ్రోలి తదీయాంగుష్టంబునకుం జీరములు నిమురుకొని 
యుండ నచ్చిత్రవర్ణ విహంగపుంగవంబుతో నా రాచసింగంబు ధనుర్ధరుండైన 
పురుహూతుచెలువంబు దాల్చి యుండెం దదనంతరంబ. 97 


ఆశ్వాసాంతము 


శా. _ పాటీరాచల హాటకక్షితిధర ప్రాకృశ్చిమక్షోణి భృ 
ద్వాటీకూట గుహానిబద్ధనినద ద్రాఘిష్ట శారాంగాయుధా! 
(ఘోటీకోటి రథచ్చటా గజఘటా గుంజద్భటాళీసమి) 
ద్ధాటీ దుందుభి భాంక్రియా బధిరతద్యావా పృథివ్యంతరా! 98 


ప్రథమాశ్వాసము 89 


క. శశ్ళంగారవతీ మన్మథ! 
సంగీత రసైకలోల! సాహిత్యకళా 
రంగస్థల జిహ్వా (రణ 
రంగస్థల నిహత) శత్రురాద్గజసింహా. 99 


పంచచామరము. కళావతీమతల్లికా వికాసగల్లపాలికా 
విలాసదర్పణావలోక విభ్రమైక లాలసా! 
గళద్దక *స్పలత్పద ప్రగల్బనిష్టతచ్చిర 
శ్చలత్మబంధితాహిత ప్రచండచంద్రహాసకా. 100 


గద్య. ఇది శ్రీమద్దురు కృషపావి శేషలబ్ధసారసారస్వతపవిత్ర విలస దద్దంకి 
వీరయామాత్య పుత్ర సరసగుణసాంద్ర గంగాధర కవీంద్ర ప్రణీతంబైన 
తపతీసంవరణం బను శృంగార కావ్యంబునందు. బ్రథమాశ్వాసంబు. 


సూచికలు 


1. గొందు- గ చ; 2. శాందివున్‌- క; శాధిపున్‌-చ; శాహివున్‌- గ; 
3. మది-క; 4. శాందికి- క; శాహికి- గ చ; 5. భవనంబు- గ చ; 6. తెజగంటు-క; 
తెజిగంటి -గ; 7. ప్రార్థమాన-క; ప్రార్య్యమాన-గ; 8. గావుతయనివడి -క; 
గాతనిపనివడి- గ చ; 9. డట-క; డల-గ; 10. నకు- క గ చ; 11. బ్రణుతి- కగ 
చ; 12. కోరిక- క గ చ; 18. కవులకు- గ చ; 14 దుండగపుంగవులు- క, లందరి 
కుకవులు- గ చ; 15. నేమంచొండేమి-క; నేమీయొండేమి- గ చ; 16. స్తాత్యము- 
గ; 17. మత్సరింప- క గ చ; 18. శంఖ- క గ చ; 19. శాలి-క; శాహి- గ చ 
20. వీక్షించు- గ చ; 21. భరకయయ్యె- గ చ; 22. నొక్కరొకరినె పేర్వేర- గ చ; 
29. నెమ్మది- చ; 24. కాళాంచి- క; కాళాంగి- గ చ; 25. కరాచూలి- క గ చ; 
26. మన్నెయుద్దండ- క మన్నెలుండ- గ; మన్ని యులు దండనాథు లొక్ళొక్క యెడల - 
చ; 27. ధరగాంతరంగ- గ చ; 28. జెన్నౌ- క; జున్నై- గ చ; 23. నటించంగ 
సన్నువ- గ చ; నటించెడి యన్నువ - క; 30. కృతిభారతియిక్కథ - క కృతి 
భారతీయకథయటె- గ చ; 81. డహో- క; డంటే- గ చ; 82. బంధురంబుగా- క; 
బంధంబుగా- గ చ; 88. ఘనవధానం- గ; ఘ న వధాన్నం- చ; 34. రూపునిడు- 
క గ; రూపుందు- చ; కిర్‌. యాబరించె-గ చ; 36. భాను- క; బాను- గ చ; 
37. షాహిని- క; శాహిని- గ చ; 38. గంప మందించి తా ఖానుండు- క, గంపమంది 


90 తపతీ సంవరణము 


చితాపఖానుండు- చ; 39. యొడ్డేలం దిఖాళింపుచో- క; యొడ్డీలన్‌ దిఖాళింపుచో- 
గ చ; 40. బుణ్యక్షోణి - తః జన్యక్షోణి - గ చ; 41. వైయార్తులు- క గ చ; 
42. తదవరజుండు- గ; 43. తలలుడుల్లి- గ; 44. తత్పోదరుండు- గ 
తదీయసోదరుండు- చ; 45. చౌరాశి- క గ చ; 46. ద (ధ) నతదనర- గ చ; 
47. నెమ్మది- క; నిమ్మడిఖుదువశాహి- గ చ; 48. వెలిన్నించెన్‌- గ; వెలిన్మించెన్‌- 
చ; వెలిన్నిండౌ- క; 49. భూమీశ్వరుండు - కగ చ; 50. కరద్వయన- గ చ; 
51. మహా క గ చ; 52. సంవరణోపాఖ్యానము - క; సంవరణంబను- గ చ; 
53. తమకెట్టు- క గ చ; 54. జాత-క గ చ; 55. తనీద- కృ తదీయ- గ చ; 
56. మిగులు- క గ చ; 57. తోడిబంట్లొ- క; తోడబుట్లొ- గ; 58. వహించిరొ- గ; 
59. బహుధా- గ చ; 60. భరిత- గ; చలిత- క చ; 61. భమించుననిల- క గ చ; 
62. ణాశ్వీనముల్‌- క్ర ణాశ్వీయముల్‌- గ చ; 683. మండలీ- క గ; మందలి- చ; 
64. విలువచే- క గ చ; 65. వలచి- క; వలయు- గ చ; 66. దర్ధ- క; దర- గచ; 
67. పెన్నీరుల- గ చ; 68. దటాకంబులని- క; దాటంకంబులని- గ చ; 
69. చందంబుల-క గ చ; 70. వట-క; పద- గ చ; 71. (కొత్తడంబులుగల 
ఆద్దికలనియెడు క్రొత్తడంబులమించిన గుణప్రకారంబులచేత సంవళితంబులైన నితంబస్థల 
దుర్గదుర్గంబులవలనను - గ చ; ప్రతులలో అధికపాఠము; 72. నవరవి- గ చ; 
రవి- క; 73. పురీ- క గ చ; 74 వాయని- క; వాయమి గ చ; 75. జక్రపుం 
బంపు- క గ చ; 76. బలవద్ద్విట్సహకారియి - కగ చ; 77. సమీర- క; సమీప- గ 
చ; 78. నిల్చ్బను- క చ; నిల్చును- గ; 79. గొనిరో మానవ తతులిడరోయన- క; 
గొనిరో మానవతతులుడిపోయ- గ చ; 80. ముట్టునట్లు - చ; 81 సురధసుస్థవిత- 
క చ; సురధను న్గగిత- గ; 82. వాహంబు - క; పయోవాహంబు- గ చ; 
83. సలలిత- క; కిసలిత- గ చ; 84. విరవాజి పువ్వుంగొమ్మలలోనం జిక్కిన- క గ; 
విరవాజిపువ్వునవ్వులం జొక్కినట్టి యాకలిగొట్టు- చ; 85. నవ్వు మొలగ- చ; నొప్పు 
ములగ-క; 86. నర్తిత- క చ; నిర్జిత- గ;87. వధూక-క గ చ; 88. మదట- క; 
మదర- గ చ; 89. యాచల- క; యాలస- గ చ; 90. దొరగు ఫలరస ప్రవాహములు 
గైరిక నిర్భరంబులుగాం బ్రవాళ గర్భగుహాముఖంబులయు వినిర్గమించు చంచరీక- 
గచ; 91. క్షామ- కగ చ; 92. ధిక్కరించ- క గ చ; 98. దేరిచూచి- క గ చ; 
94. దిగుపార- క; దిగువార- గ చ; 95. అప్పుడు- గ ప్రతిలో కలదు; 96. ఈ 
కందపద్యము శిథిలమై- గ చ; ప్రతులలో కలదు; 97. న్గలత్పద - కగ చ; 
98. తచ్చర- క; తచ్చిర-గ చ; 99. సంవరణోపాఖ్యానంబను -క; సంవరణంబను- 
గచ. 





ప్రథమాశ్వాసము 91 


కం. 


pm 


92 


తపతీ సంవరణము 
ద్వితీయాశ్వాసము 


శ్రీమత్మువలయ పాలన 

సామర్థ్య విశేష శేషశయన! జయశ్రీ 

ధామ! మహౌన్నత్య కళా 

హేమాద్రి కులేంద్ర! మలికి యిభరామేంద్రా! 


అవధరింపు మా రాకుమారుండు సవయస్ములగు సఖులతోనిట్లనియె. 


ఈ శుకరాజునెయ్యెడల నెన్న డు నేను మదీయ పట్టణా 
భ్యాశవనాంతరాళ తరుపంక్తులం జూచి యెజుంగ; మున్ను మీ 
రీశ బలచ్చదచ్చురిత హృద్యతర ద్విజశేఖర ప్రతీ 

కాశకమైన రాచిలుకం గంటిరె! చెప్పంగనైన వింటిరే! 


ఎందుండి వచ్చెనో యివ్వనస్థలికిని 
బంచవర్ణంబైన పక్షిరాజ? 
మెచ్చోటనుండెనో యీ బింబ ఫలభోజి 
మన పొలాన మెలంగ మనమెజుంగ? 
మిది ప్రోది చిలకయౌ నెన్న నన్యముగాదు 
'మ్రానిపైం జిలుకకై మబింగియున్నె? 
యిదియుండు వనవాటి యేలనేమిట వెల్లి 
యాసేచనకమూర్తి యండజంబు? 


తపతీ సంవరణము 


ల్‌ 


కం. 


భారతీదేవి *వీణతోం బలుకు చిలుక 

యిదియ కాంబోలు! లేకున్న నీ ధరిత్రి 

నమృత మధురాక్షరములైన యట్టిపలుకు 

లితర కానన శుకరాజి కేల గలుగు? 4 


కలిగెంబో మన కేలికసక పంజరశారి 
కలకెల్లం జదివింపం గడంగు నొజ్జ; 
యబ్బెంబో మన రాజహంస మండలికెల్లం 
గవనముల్‌ వినిపించు కవివరుండు; 
చేరెంబో మన ప్రోది చిలర *బోదియలకు 
గానవైఖరి నేర్పు గాయకుండు; 
దొరకెంబో మన గృహాంతర మయూరములకు 
నాట్యంబు శిక్షించు నటవిభుండు; 


మన భవన నర్మవిపిన సీమంబులందు 

వితత మధుర ఫలంబుల విజ్ఞవీంగి 

చాల సంపన్న గార్హస్ట్య లీల నున్న 

యామ సాలాది *తరువుల కమరె నత్తిథి. 5 
ఇదె చూడుండి పతంగము 

మదిలోన సదుత్తరముగ మఖుమాటాడం 

గదిరెడుగతి నేంబలికిన 

యుదితంబుల నాలకింప నొగ్గెడు వీనుల్‌. 6 


అని బహుప్రకారంబుల సబహుమానంబును _సానురాగంబును 
సోల్లాసంబునుంగా నెచ్చెలులకుంజూపి యా రాజతిలకుండు పలుకుచున్న 
సమయంబున రాచిలుక మనుష్య భాషణంబుల నిట్లనియె. 7 


ద్వితీయాశ్వాసము 93 


రై 


94 


తపతీ సౌందర్యము రాజుతో జిలుక చెప్పుట 


భూవలయాధినాథ! పరిపూర్ణ కృపైకనిధాన! నీమనో 

భావక భావుకత్వ పరిపాటికిం బాటికి రా వతిప్రియం 

భావుక “మామకీన మృదుభాష లశేషకళా విశేష వి 

ద్యా విభవ ప్రభుత్వము నుపార్టిత సర్వజగత్రశంసయున్‌. 8 


మహానుభావా! భవదీయ పరిజ్ఞాన చాతుర్యంబునకు మముంబోటి 
తిర్యగ్గంతువులకు నెంత దూరంబు? నీహస్తావలంబనంబు గలుగుటంచేసి 
ప్రశస్తుండనైతియ; జరితార్థుండనైతి, బురాకృతంబులయిన సుకృతంబులు 
ఫలోన్ముఖంబులయ్యె; నీ వకారణబంధుండవు; కాన భవద్దర్శన 
ఘటీయంత్రంబు మదీయ మనఃకూప కథారసంబుల వెడలించుచున్న యది; 
ట్ర్‌ యానతిచ్చిన ప్రకారంబునగుదు; నస్మదీయ వృత్తాంతంబు వినిపించెద; 
సావధాన మతివై యవధరింపుము. 9 
బంగారు * మయమైన బ్రహ్మాండభాండంబు 

మెటుంగిడు నెవ్వాని మేనిచాయ, 
భర్మభూధర శృంగభాగంబు నొరవెట్టుం 

బ్రతిదినం బెవ్వాని రథపథంబు, 
ముకుళితాంబుజ బద్ధముఖరాళి మోక్ష జా 

తోత్సవం బెవ్వాని యుదయవేళ, 
గ్రహచిత్రితాకాశరంగవల్లికం ద్రొక్కు 

సివ సత్తులెవ్వాని *“శితకరములు, 


రజని దినముల మేర లేర్పజుప సమతం 

గడంగు నెవ్వాని సూతుం, డగ్గగనమణికిం 

దపతి యనంగల యువతి రత్నము జనించె 

రత్నమునం బుట్టు నొండొకరత్నమనంగ 10 


సారస సంభవుండఖిల సర్గనిమిత్తము గూర్చియున్న శృం 
గార రసంబు నెల్లనిడి కౌతుక మొప్పంగ నీ తలోదరిం 


గా రచియించి యొండొక సుగంధి సృజింపంగలేమిం "జుట్టుంచే 
బారలువెట్టుం బిమ్మటను బశ్చిమ బుద్దులుగారె బ్రాహ్మణుల్‌. 11 
ల ® 


తపతీ సంవరణము 


చం. 


చం. 


కం. 


కం. 


ల్‌ 


అనయము కోమలాయతము లాచమరీ మృగవాల భారముల్‌ 
వెనుకకు లెస్సయుండునంట వేమజు నిప్పటివేళ నా నితం 
విని నునుసోగ వెంద్రుకల మేలిమికిం బ్రతియంచు నందజుం 
బనివడివచ్చి తోక లెగం "బట్టుదు రేమనవచ్చు భూవరాం 


కమలము పూర్ణచంద్రముండు కాంతిర్వురైక నిధానులయ్యు స్‌ 
రమణి మొగంబు సచెల్వునం బరాజయమందుట సిద్ధమిప్పుడుం 
దమకుం బరస్పరంబు ముఖదర్శన మబ్బినవేళం దమ్మి వే 

గమె ముకుళించు. జందురుండు గందు మనంబున సిగ్గుదేజంగన్‌. 


చక్కందనమున నా సరోజాతగంధి 
పాటి కలకంరిలేదని పద్మభవుండు 
వ్రాయు లిపి కాస్పదం బదే వనిత నుదురు 
వేజి యడుగంగ నేల తద్విభవలీల. 


లోకేశుండు నిర్మించుచు 

నా కామిని పాలఫలకమం దక్షరముల్‌ 
*రేకలుగ వ్రాసి యిరుగడ 

శ్రీకారము లిడినయట్లు చెలువగు వీనుల్‌. 


తెజివ కటీవంక బొమ్మలు 

తెజిగంటి సిడంబు గలుగు ధీరుని చేతన్‌ 
మెజయ వెలిచాగ వింటికి 
వెజబొమ్మలనంగం దనరు విభ్రమ మెసంగన్‌. 


ఇంతి కన్నులతోడ నీడనవచ్చునే 
గండు మీ లవి"ినీరు గారుచుండు; 
నతివ చూపులకును (బ్రతియనవచ్చునే 
మరుని బాణములకు నెరసు దజుచు; 
తరుణి దృష్టులతోడ సరియనవచ్చునే 
కలువ పట్టపగలు గానలేదు; 
పడంతి చూడ్ములతోడ బాటనవచ్చునే 
3ర్రచ్చీక్రలైన నీరేరుహములు; 


ద్వితీయాశ్వాసము 


12 


13 


14 


15 


16 


95 


ఆ.వె. 


కం. 


ల్‌ 


కం. 


96 


నీరు గ్రమ్మక యెచ్చోట నెరసు లేక 
చూడంోగలిగెల్ల ప్రొద్దును సొంపుపూని 
కొలందివెట్టినం దరగ వక్కోమలికిని 
జేరలంతలు గన్నులు ధారుణీశ! 


తరుణి నాసతోడ సరిపోలం జాలక 
చాల నుడుకుచుందడు.6 జంపకంబు; 
లందుకతనంగాదె యఖీల జనంబులు 
ముడువ నొల్ల రిపుడు తొడవుగాను. 


ఆ కమలానన పలుకుల 

నే కోరి శుకంబులుండు నెడ బాయక; యి 
య్యా కలము మెసవి పలికెడి 

కోకిలముల కథ యదెంత కువలయనాథా! 


చిజువేరుచాయతోం జెలిమిసేయునుగాని 
తొలు సంజ మసలక నిలువలేదు; 
మసలని వన్నైాచే మహిమ గాంచునుగాని 
పవడంబు భరిత మార్దవముగాదు; 
మార్దవభరితమై మలయుచుండునుగాని 
తలిరాకు మాధుర్య ధర్మిగాదు; 
మాధుర్య ధర్మియె మహిని రంజిలుంగాని 


బింబంబు గంధ బంధంబుగాదు; 


పలుకబాఅని కెంజాయం బరిఢవిల్లి, 
మార్దవసమంజసంబయి, మధుర మగుచు, 
వదనపంకజ వాసనావళితమైన 

తరుణి కెమ్మోవి తలంపం జక్కెరలదీవి. 


పవడంపు మోవికెంపున 
నవసవగాం జంద్రకావిచరి నద్దిన య 
ట్లవి పలువరుసలె యమరును 


నవ దాడిమ ఫలచయంబు నలుపు దలిర్చన్‌. 


17 


18 


19 


20 


21 


తపతీ సంవరణము 


కం. 


కం. 


తరుణ కలకంఠ కంఠి కంధరముతోడం 
జెలిమిచేసిన జలజంబు చులకనగునె? 
పోరి పోరి కథా తమవారికెదసె 
బల్లిదుని వైరింగూర్తురే బంధులైన? 


సూనశరాసనుండయిన జోదుకుం దూణ విభాతినున్న యా 
మానవతీ భుజంబులను మార్మొన శక్యమె పంకజాక రో 
ద్భాన మృణాళ వల్లులకుం? బైని బటారమె కాక “వానికిన్‌ 
లోన లొటారమౌట “మది లోకు లెజుంగరె వేయు నేటికిన్‌? 


అక్మమలాక్షి హస్తముల యందము నేమని విన్న వింతు నే 
నొక్కొకవేళ నక్కిసలయోష్టి సమీపమునందు నున్నచోం 
జొక్కపుం దమ్మ పూవులనుచుం దరుణ బ్రమరాళి వ్రాలుం గెం 
పెక్కిన పల్లవంబులను నిచ్చను డాయును గండు కోయిలల్‌. 


పద్మకోశస్తబక కోక పద్మ కుంభ 
కలశముల బాలచనుదోయి గెలుచుటరసి 
పేరుకొని “దుఃఖమిహ పంచభిస్సహ” యని 
మనసు "నెవ్వగ యుడు గద్రిమండలంబు. 


నవలావణ్యపుం గుప్పలైన చనుంగొండల్‌ రెంట నెంతే యథే 
ష్టవిహారంబులు సల్పి నాభియను కాసారంబులోం గంతుదం 
తి వగాహంబొనరింపం బోవ నట మధ్యేమార్గదానాంబు సం 
భవరేఖాకృతి నారు కాజుకొనియెం బద్మాక్షియంగంబునన్‌. 


శృంగారపూరితంబగు 

నంగన నాభీతటాకమం దురువడి మై 
నంగజగజంబు మునుంగం ద 

రంగలు *పై కుబికినటుల రంజిల్లు వళుల్‌. 
వడిగల "సుడి యొడికారము 

తడంబజుపం గడంగు నాభి తరుణికి నమరెన్‌ 
2%సడ్రుము సదసద్వివేకము 

కడం గానక కుండలించెం గంతుం డనంగన్‌. 


ద్వితీయాశ్వాసము 


22 


23 


24 


25 


26 


27 


28 
97 


చం. 


*తరల. 


కం. 


కం. 


98 


అలఘు శృంగార వారిపూరాభిపూర్ణ 

తరణిసుత గాన నాభిగర్తంబు నందు 

మండలావర్త సంచార మహిమ గలిగి 

ఘననితంబంబు పేరి సైకతముం దాల్చు. 29 


దళసుమనశ్శలాటు ఫలతల్లజకాండమయాత్మదేహముం 
దిలపరిమాణమైనం గడునిష్టులమై చనకుండ నెల్లవా 

రల కుపకర్తలై తగు పురాకృత పుణ్యవశంబునం జుమీ 

యలికులవేణి కూరుయుగమై వెలసెం గదళ్లీమహీజముల్‌. 30 
హరిమనోజ కుటుంబ రూప సమగ్రకీర్తి పరిస్ఫుర 

ద్విరదకాహళ యుగ్మముం గొని దేవతాగ్రణియైన పం 

కరుహగర్భుం డొనర్భెనో యనం గమకాంతి కరంబులై 

నరసిజాక్షికిం జెన్ను మీజిను జంఘ లంగజమోహనా! 31 


నెత్తముల నత్తమిల్లిన 

నెత్తమ్ములు (గ్రిందుపడిన, నిర్భరభీతిన్‌ 

లత్తుక యాచెలి చరణము 

లత్తుక కొలువం దొడంగె ననవరతంబున్‌. 32 


నయనోల్లాస కరంబులై కువలయానందైక సంధాయులై 

జయశీల ప్రసవాయుధ ప్రకట తేజః పుంజవర్ణిష్ణులై 

స్వయముత్మంఠ చకోరదంపతిచమూ సౌభాగ్య యోగ్యంబులై 

నియతిం దద్రమణీ నఖేందు రుచులున్ని ద్రంబులై చెల్వగున్‌. 33 


తరుణి శుభాంగరాజ్యమును దార్మొన యౌవనరాజుచేరంగా 

సరగున బాల్యరాజు వెడజారిన యప్పుడు మధ్యభూమినిం 

గరువు జనించెం జన్గవయుం గయ్యముకై మొనలేర్చె; క్షామడాం 

బరము లరాజకంబయిన పట్టున నెట్టును బుట్టకుండునే. 34 


ఎలజవ్వనంబు 2 ాడిన 

లలనారత్నం బగణ్య లావణ్యముతో 

విలసిల్లె నాడు నాటికి 

బులు గడిగిన ముత్తియంబు పొలుపు దలిర్చన్‌. 35 


తపతీ సంవరణము 


చం. 


కం. 


pm 


తపనుని మెనం బుట్టిరి సుధామినులిద్దబు కమకాంతియుం 

దవతి యనంగ; నందొకటి దట్టపుం జీంకటి *కుప్పమన్నెముల్‌ 
చపలతం బాబింగొట్టు నిమిషంబున; రెండవ యీసుగంధి ప్రా 

యపు నృపకోటి యాత్మ మదనాంధముం గప్పును ధాత్రిం జిత్రముల్‌. 36 


వాచావధూ విడంవిని 

యాచారు కటీరథాంగ యా సకలకళా 

వైచిత్రిని గావున నా 

కాచార్యత్వము వహించెనయ్య మహీంద్రా! 37 


ఆబంగములతోయడ బారంగతంబుగా 
నిగమముల్‌ సరహస్యముగను జదివి, 
కావ్యజాలము లలంకార మిశ్రంబుగాం 
గరతలామలకంబుగా నొనర్చి, 
భాష్యఫక్కిక పాఠ పాతంజల జలంబు 
లాలాజలంబుగా లీలంగ్రోలి, 
మీమాంస లేకుండ మీమాంసయుం బరఠించి 
బ్రహ్మసాక్షాత్మార భావమంది, 


పేరు బలమునం దత్వవిచారగరిమ 

శుకమహాద్విజ ముఖ్యుతో సూడువట్టి 

యున్న నాకింక నితరాంధ్రయుక్తి యెంత? 

హస్తిపదమున నడంగవే యడుగులెల్లం 38 


ఇవ్విధంబున మద్ద్గురుమూర్తి యగు ంనవ్విదుషికి నవయౌవనంబు ఘటికా 
భాజన జలంబు చందంబున వసంతసమయ సంతాన లతిక చందంబున 
నున్న మనంబున నిట్లని వితర్శించితి. 39 


ఎవ్వండొకో ప్రతిక్షణము నెక్కువగా నభివృద్ధి పొందు నీ 

జవ్వని గోరు వెచ్చని కుచద్వయదుర్గము లాక్రమించి క్రొ 
మృవ్వపుందీగెవోని రతి మానిని కౌంగిట రాజ్యలక్ష్మిచేం 

గ్రొవ్విన సూనసాయకునకున్‌ మదిం గొంకక చబొమ్మవెట్టెడున్‌. 40 


ద్వితీయాశ్వాసము 99 


చం. 


కం. 


ఆ.వె. 


100 


జలజదళాయతేక్షణకుం జక్కదనంబు విలాస విభ్రమా 

వళియు నొనర్చినట్టి యలవారిజసూతి యవశ్య మిమ్మహా 

స్థ్టలమునం దత్సమంబయినం జక్కృనిరాజు సృజింపకుండునే 

నలువగు హారవల్లరికి నాయకతర్నముం గూర్చువైఖరిన్‌? 41 


అని మామక మానసమున 

*ననుతాపము తోడం దలంచి యక్కువలయ లో 

చనుకుం దగిన నృపాలక 

తనయుని వీక్షింప నధిక తత్పరమతినై. 42 


కేరళ కొంకణ ద్రవిళ కేకయ కోసల లాట చోళ గాం 

ధార కళింగముఖ్య జననాథ వరేణ్యుల నెల్లంజూచి 25్య్రా 

వారిధి మేదినీతల మవారణమైం బరికించి వచ్చియుం 

గోరిక పారమందక వికుంఠిత చిత్తుండనైతి భూవరా! 43 


వనిత నిట్టి రూపవతి జేసి శంభుండు 

తగిన వరు నొనర్పం దలపండయ్యె; 

ముసలి వేల్పు గాన ముదిమది దప్పెనో? 

చేయనేర్చు లేక చిక్కువడెనా? 44 


అని సంశయాకులితచిత్తుండనై యొక్కనాండు పెక్కుదేశంబు లరిగి 
నభోమార్గంబున వచ్చునెడ బహుకాల యాతాయాత ప్రయాసంబునం జరణ 
తలంబులకు దుర్భలత్వంబును, గరుదంచలంబులకు నచంచలతయు, 
నుదరంబునకు బుభుక్షా భరంబును, గంఠప్రదేశంబునకు దాహావేశంబును, 
భావంబునకుం జింతావర్భావంబును బొడమిన వీనుల వినుకలి పొనుగు 
పడం గన్నులం పోబెన్నిరులుగ్రమ్మ సకలేంద్రియంబులు నంతర్గతంబులయి 
మలమలమాడి విలవిలమను నెజకలతో గగనపథంబు దప్పి పడునెడ 
నంధునకు దివ్యదృష్టి గలిగిన విధంబున నయాచితోపనతంబయిన యీ 
సహకారభూజంబు సంజీవనౌషధంబై యవతరించినం దదీయ చ్చాయా 
శీతలవాత పోతంబుల సేదదేరి కనువిచ్చి చూచి యచ్చెరువునంది. 45 


తపతీ సంవరణము 


రై 


కం. 


కం. 


ధారాళమకరంద ధారా లహరిలోన 
నొడలి ఖేదము వాయ నోలలాడి; 
పర్గాగ్ర నిస్సర తృలరసబిందువుల్‌ 
క్షుధదీఅం గడుపారం గ్రోలి క్రోలి; 
శీతలచ్చాయా సమేత “వాతంబులు 
సొరంగ మై యెజకల విరియంజేసి; 
కిసలయ కుట్మలాకృతి చంచుపుటమునం 
జిత్ర పక్ష్మమ్ముల చిక్కువాసి; 
యఫఖీలశాఖలం జంక్రమం బాచరించి 
మోదముగ జాతివారితో ముచ్చటాడి; 
ప్రథమశకునానుకూల్య సంపత్తినైన 
దైవగతిం గంటి నేం బునర్జీవనంబు. 
ఈ యెలమావికతంబున 


నాయలమట దీజటి జీవనంబిదె కంటిన్‌ 
నీ యనుపమ రూపముంగన 


తోయధి గంభీర మనసు *ీదుందుడు కుడిగెన్‌. 


అంకపు జింకలేని యమృతాంశునింజూచిన చందమయ్యె న్స్‌ 
వంక; భవత్సురూప రుచి వారి రురంబిది లేక యుండినం 
బంకజసూతి బోత్వత్సమ కుమారకుం జేయంగలేని దుర్యశః 
పంకము వాపుకోంగలండె పాయక జన్మ సహస్రకోటులన్‌? 


నీ లావణ్యముం జూచిన 
తైలోక్యములోని కంజదళ నేత్రలకున్‌ 
వాలాయము మకరాంకుని 
వాలాయము నాటకున్నె వసుధాధీశా! 


46 


47 


48 


49 


అని బహుప్రకారంబుల నా రాజకీరంబు సారంబగు తపనసుత లావణ్య 
రసపూరంబునకు యోగ్యంబుగా నిజతనూ సౌభాగ్యంబు నగ్గింప నప్పుడు 
వెదవిలుతుం డభ్భరతకుల తిలకు మానంబను బేడిసమీను తన వలకు 


ద్వితీయాశ్వాసము 


101 


కం. 


2 


కం. 


102 


లోనయ్యెనని చయ్యనం దియ్యవింటి గవిసెనం దివిచి నవిశిలీముఖ పుంజ 
శింజినీరావంబు రోదసీ కుహరంబుం బూరింప సారించిన గుట్టు బిట్టు చలించి 
చిత్తంబు తత్తరింప నాత్మగతంబున. 50 


సంవరణునకుం దపతియందు మోహంబు పుట్టుట 


చిలుకల పలుకులు రసములు 

చిలుకును భువి నెట్టివారి చెవులకు జవులై, 

చిలుకల కొలికి ప్రసంగము 

చిలుక ప్రశంసించెనేనిం జెప్పంగనేలా. 51 


మనసారం గలిగి యా ఘనసార వాసన 
యధరామృతము (గోల నబ్బునాక్కొ 
చేతులారంగ నా శీతాంశుముఖి గబ్బి 
గుబ్బలు గబళింపం గూడు నొక్కా! 
కన్నులారంగ నా కలకంఠి సౌందర్య 
గరిమంబు వీక్షింప దొరకు నొక్కొ! 
వీనులారంగ నా వికచతామరసాక్షి 
పలుకు లాలింపంగం గలుగు నొక్కొ 


యకట యేరీతి నాదు కోరిక ఫలించు? 

నెట్లు దరియింతు నతిలజ్ఞ నేమిసేతు? 

నెవ్విధంబున నిర్దింతు నించువిలుతుం? 

బల్లవాధరి చూపుల ప్రాపులేక. 52 


ఈ రీతిని మది చెదరిన 

నారాచ కుమారుం దాత్మ నద్భుతపడి న 

న్నూరింప వచ్చెం గాకీ 

కీరంబని చింత యుడిగి కీలించె ధృతిన్‌. 53 


ఇట్లు వలరాచేరాచవాని నారాచంబులకుం జిత్తంబు తత్తరింప మెజ మెచ్చుల 
కేనియు ధైర్యంబు గీలించి *సుప్తమీన జలాశయంబు చందంబున నిర్నిద్ర 
నిషంప నయనపద్మ తనూ భారుండై నృప కుమారుండు ముహూర్త మాత్రంబు 


తపతీ సంవరణము 


కం. 


ల్‌ 


చింతించి రాచిలుక పలుకులం దనకు నవకాశం బొసంగిన తెజంగు 


దోంచిన నిట్లనియె. 


పలుకులజాణవో చిలుక! పంజరమందు వసింపంజేసి, స 
తృలములు దెచ్చిపెట్టి, దినపద్ధతి మచ్చికంజేసి, నేర్చినం 
బలికిన పల్ములే తిరుగ బల్మెడు చిల్మలు లేవె? నీవలెం 
బలుకులం దేనె లుట్టిపడం బల్మవుగాక సదుత్తరంబుగన్‌. 


సురచాప స్ఫురణంబుగం 
బరువడి నీపక్షరుచులు పర్వుట యెల్లం 
బరికింప నీక్షణంబున 


నురువడి హర్షాశు వర్ష మొదవుటకుం జుమీ. 


ఆ పల్లవాధరి యధర సంగతమున 
దొరికెనో నీకు మాధుర్య గరిమ! 
యా రాజబింబాస్య యాస్య సన్నిధిచేత 
నబ్బెనో నీకు నాహాదమహిమ 
యా కోకిలాలాప యాలాప కలనచేం 
జెందెనో నీకు విశేషఫణితి! 
యా సరోజదళాక్షి యక్షిసంసక్తిచేం 
గలిగెనో నీకు లోకైకవశత! 


నిన్నుం బేర్శొన్నం గనుంగొన్న నిఖీలజనుల 
దుర్దశలువాయు, మాయును దుఃఖసమితి, 
మున్ను జేసిన నా తపంబులు ఫలించెం, 
బిత్రవర్ణ గరుత్తేజ! చిలుకరాజ! 


విందవుగాన నిన్నొకటి వేడెద, నా పలుకాదరింపు; నీ 
విందెటింగించినట్టి సకలేందునిభాస్య నిలింపకన్య, తన 
నిందువసించు మరుండ; దినేశ సుతన్‌ వరియింపంగోరి, నే 
నందని మాని పంటిపయి నాసలు చేయుటగాదె చూడంగన్‌? 


ద్వితీయాశ్వాసము 


54 


ర్‌5్‌ 


56 


57 


ర్‌రి 


103 


కం. 


రై 


104 


ఆ మోహనాంగి పరిరం 

భామృత పానైక సౌఖ్య మబ్బక యున్నన్‌, 

గామించి కన్నులారం 

గోమలి లావణ్యరసము గ్రోలిన జాలున్‌. 59 


ఆ చకోరాక్షి నిలువెల్ల సాభిలాషం 

దివిరి వీక్షింపంగలిమి కుందేటికొమ్ము; 

నెలంత “పలుకుల మారుగా నీదు పలుకు 

కర్ణపర్వంబుగా విను కలిమె చాలు. 60 


అని యా రాజవల్లభుండు దుర్లభమనోరథుండై యభావవిరక్తి మంతంబు 
లగు వృత్తాంబులం దన్ను పశ్లోకించి యుత్తంఠాతిశయంబున షోడశ మహాదాన 
దురంధరంబైన కరపల్లవతలంబునం జరమాంగంబు నిమిరిన మనః పల్లవంబు 
చిగురెత్తినం జదువుల పులుంగు కథా సుమోదయంబు *నెజయ నిట్లనియె. 

61 


చిలుక సంవరణు నోదార్చుట 


జలకణంబులు మింటం జిలుకంగం గవ్వంపుం 
గొండవైచిననాంటి గుల్లపాటు, 
నిసుముం జిప్పలుం జిక్క (నింకింపరాముండు) 
బాణమెత్తి ననాంటి భంగపాటు, 
గుట్టు బయల్పడం గుంభజుం డబచేత 
సంగ్రహించిన నాంటి చౌకపాటు, 
జా(ల రప్పలను వారధి గట్టి కపిసేన 
దాటి) వచ్చిన నాంటి వీటిపాటుం 
బ్రత్యహముం దలపోసి, వారాశిం బాసి 
మేలు నినుం జేరంబోలు గాంభీర్యగరిమ! 


మర పాతాళ (త్రిదశధామముల లేడు 
మహిమ నినుంబోలుటేండు, సోమకుల రాజ! 62 


తపతీ సంవరణము 


తరల. అమరకన్యకపొందు మరుల కబ్బనేర్చునె యంచుం జి 


కం. 


త్తమున నెంతయు సంశయింపకు; దైవయోగమె కారణం 
బమలరూపగుణాఢ్య! యల్లదె యంతరిక్షము మీంది చం 
(ద్రమునకున్‌ భువిం గల్వ కెంతటి దవ్వు చూడు మహీపతీ! 


దైవయోగం బదెట్లన్న ధారుణీశ 
జలజదళనేత్ర రెందవ చంద్రరేఖ; 

ధరని తలమున రాజశేఖరుండవ వీవు; 
యింతకన్నను విధియోగ నేమి గలదు? 


నాకమున నున్నదేవతానీకమెల్లం 
జంద్రబింబాస్య పూర్వపక్షంబుచేసి, 
పిదప వారల ముఖచంద్ర బింబములకు 
నపర పక్షంబుచేసె నత్యద్భుతముగ. 


సొలసిన యా విలాసవతి చూపున, రూపునం, దేట మాటలం 
శ'గలంగి భ్రమించి, కట్టువడి, కాంకలం బొందుదు రెల్ల వేల్పులున్‌; 
తగ్‌ ల్ర వడింబడ్డమీలవలి, వాసన సంపంగిజేంరు షట్పదం 
బులగతి, గంట చప్పుడుకుం బొంచి వసించు మెకాలకైవడిన్‌. 


అతను సంతప్తండయ్యు గోత్రారి యతివ 
గోరువెచ్చని కుచముల గోరు వేడ్క 
మానవాధీశ యుష్టముప్టేన శీత 

లమను *నుడికార మెదను దలంచి యొక్కొ 
వేయుగరముల విభుపుత్రి విమలగాత్రి 
నలవియే చూడ వేయు గన్నులయతనికి? 
వేయునేటికి నేటికి వేయునోళ్ల 

వానికైనను వర్ణింప వశముగాదు. 


పూవును దావియు. గూడిన 

కైవడి నప్పువ్వుబోండి కౌంగింటి లోనన్‌ 
నీవున్న నజుని సృజన 

ప్రావీణ్య మగణ్యమగు ధరాతలనాథా! 


ద్వితీయాశ్వాసము 


63 


64 


65 


66 


67 


68 


69 


105 


కం. 


కం. 


106 


వనరుహనేత్రతోడుత నవశ్యము నిన్నిటం గూర్చెనేని న 
మృనసిజుందే ధనుర్ధరుండు, మాధవుండే చెలికాండు వానికిన్‌; 
వనరుహనేత్ర తోడుత నవశ్యము నిన్నిటం గూర్చకుండినన్‌ 
మనసిజుం దేధనుర్ధరుండు? మాధవుం డేచెలికాండు వానికిన్‌? 


ఆ పల్లవాధరికి నా 

కేపట్టున నెంచిచూడ నేకగ్రీవం; 

భీపనికి సంశయింపకు; 

నా పలుకే యతివ పలుకు నరలోకేశా! 

అంగన నీకు, నీవు మతి యంగనకుం దగు; దిందు కన్యధా 


సంగతమైనం గన్గాన నసంగత; మిర్వురం గూర్చనేర్పునా 
కుంగల; దేతర్ధమునకుం బ్రతిపుట్టదు; పుట్టెనేని న 


య్యంగజు పాదపద్మముల యానకూోమీజుదు మీరు దూజంగన్‌. 


70 


71 


72 


ఇవ్విధంబునం గొమ్మ రాయబారి నమ్మిక మాటలం దేలించిన నాలించి యా 


రాజకుమార శేఖరుండు రాజకీరంబు నుద్దేశించి యిట్లనియె. 
చిలుకా! నీ పలుకులు నల 

కలకంఠి శుభోక్తు లొక్కకైవడి “నిజమో! 

తలపోసిచూడ నెప్పుడు 

నలరుంబోండుల తలంపు లతిచంచలముల్‌. 

వలపులు చంచలాలతలు, వావులు పంకములోని కంబముల్‌, 
సొలపులు వాస్తరంగములు, చూపులు శారదమేఘజాలముల్‌, 
మెలపు దలంచిచూడ మిడిమేలుము, మేలము లింద్రజాలముల్‌, 
తలంపులొ యుత్తమాశ్వములు, తామరసాక్షుల నమ్మవచ్చునే? 


నీ వకారణ బంధుతాన్వితుండ వగుట 
నిన్ను నమ్మంగ వచ్చుంబో నియమ పరత; 
మాయదారులు గాన యే మార్గములను 
రాజవదనల నమ్మంగరాదు సుమ్మి. 


అదియునుంగాక. 


73 


74 


75 


76 


77 


తపతీ సంవరణము 


కం. 


pm 


కం. 


ఆ తరళాక్షికి నీచే 

నెతెజంగుననైనం గోర నింపొదవినం ద 
న్నాతా పితృచిత్తంబుల 

లోంతెజుంగుట యెట్లు దేవలోకముిసుద్దుల్‌. 
తల్లిదండ్రుల యాజ్ఞ యధఃకరించి 

వనిత యేతీరు గోరు నన్వరునిగాంగ; 
రత్నము దనంతనే యపరంజితోడం 
గూడునే రుక్మకారుండు గూర్చకున్న? 


సాబగుందనంబునం జూడంజాలని కంతుం 
డింతిం జేకూర్చునే యేర్చుంగాక! 
పేరామనియు వాని గారాపు నెచ్చెలి 
చెలిం జూడ నిచ్చునే చెంతనైన! 
నొక పక్షమునం జూడ నుబ్బరి చంద్రుండు 
సుందరిం గూర్చుట సందియంబు; 
మలయమారుతమైన మెలంతం దెచ్చునటన్నం 
గానరా దదియును గాలిమాట; 


యిలపయింగల పలుగాకు లెల్లం గూడి 
ప్రోదిసేయంగం బెరిగిన పులుగుఠవర 
లీపికంబులు, చాలలే విప్పలనులకుం 
జెలువం గూర్చిన మతి నీకె చెల్లుంగాక. 


ప్రాణము ప్రాణమై పరగు భద్రమతంగజ కుంభతుల్య క 
ల్యాణ పయోధరద్వయి లతాంగిని నన్నును జోడుగూర్చి నా 
ప్రాణముంగాచి, యందులకుం బ్రత్యుపకారము చేయరామి నీ 
క్షోణి మహోపకారకులకుం దలవంపు ఘటింపు మెంతయున్‌. 


అనవుడు రాజశుకంబా 

మనుజేంద్రుని వాక్యసరణి మది కింపొదవన్‌ 
ననిచిన పులకల నీకెలు 

మొనలెత్తంగ నిశ్చితార్థముగ నిట్లనియెన్‌. 


ద్వితీయాశ్వాసము 


78 


79 


80 


81 


82 
107 


రై 


కలశపాథోరాళి వెలసిన జాబిల్లి 
కులదీపకుండవై వెలసి తీవు; 
మకుట వర్ధనులైన మనుజాధినాథులు 
పదముల కెజిగంగం బ్రబలి తీవు; 
ఏడుదీవులమేర యీ ధరాతలమెల్ల 
నేకపట్టణముగా నేలి తీవు; 
భువనంబు లీరేడుం బూరితంబులు గాంగ 
నిరతంబు గీర్తుల నించితీవు; 


గీ. ఇట్టి నినుంజూచి గారాపుం బట్టి నీక 
పద్మినీపద్మలోచన ప్రాణోదయితుం 
డింత గడిచిన చోటికి నిచ్చునోటు 
వేనవేలేండ్లు తపము గావించియైన. 83 


క. మనసాంర బెంచి కన్యను 
చెనంటియగు కురూపి పాలుచేయ నీవం 
టనువగు వరునికి నిచ్చిన 
జననీజనకులకుం గడుపు చల్లనగాదే? 84 


క.  సుమనశ్ళరుం డిక్షుశరా 
నముచే నిన్నెదిరి గెలవంజాలక వడిమై 
బొమవింటం దొడిగి రమణీ 
రమణీయ కటాక్ష శరము రయమున నేయున్‌. 8ిర్‌ 


గీ కుటిల కుంతలములు గల కోమలాంగి 
కైవసం బయ్యెనని యుండు భూవరేణ్య! 
కల్లలాడిన నావంటి కలుషి గలదె? 
నానృతాత్సాతకం పరం బనుట గాన. 86 


వ. _ఇవ్విధంబునం గీరంబు నమ్మించినం జిత్తంబునం బ్రత్యయంబంది యా 
రాజకుమారుండు బహుమానపుస్పరంబుగా నుపలాలనంబు సేయుచు 
శుకచంద్రా! నీరాక గోరి మదీయద్భక్చకోరంబు లెదురెదురు చూచుచుండెడు; 
నీవంటి యపూర్వ స్నేహ బాంధవుండు చిరకాలార్జిత తపః ఫలంబునం గాక 


108 తపతీ సంవరణము 


ల్‌ 


సిద్ధించునే? భవద్దర్శనంబున సకలమనోదుఃఖంబులు నివర్తించె; మీదట 
రాయగల శుభోదయంబున కిదియె కారణంబు; నావలని సౌహార్దంబును, 
భవదీయ ముఖోదితంబులగు సుప్రసంగంబులను మరువకుండునది; 
యచిరకాలంబునం బునరాగమనంబు గాంగలయది యని రాచిలుక 
నెట్టకేనియు వీడ్మొలిపిన. 87 


కామితసంసిద్ధియగున్‌ 

భూమీశ్వర? నీకుననుచుం బునరుక్తులుగాం 

బ్రేమంబున దీవించుచు 

నామోహన రాజకీర మరిగె నరేంద్రా! 88 


*ళతదనంతరంబ 89 


చిలుక లతాంగి యొప్పిదముం జెప్పినమాటలు మాటిమాటికి 

నలంచుం, దలంచి యచ్చెలువ దద్దయు ధ్యానముంజేయుం, జేసియు 
న్నెలంతుక నిల్చినట్లయిన నెమ్మది డగ్గజంజూచుం, జూచి య 

న్నాలవునం గాంతలేమి ధరణీవిభుం డాత్మదలంచి యిట్లనున్‌. 90 


సంవరణుండు తపతిని దలంచి విరహపడుట 


కలికి యీ రాచిల్మ పిలువని పేరంట 
మీ యెలమావికి నేలవచ్చె? 
వచ్చుంగాకేమి వాక్రుచ్చి యిచ్చట విన 
నినసుతావర్ణన మ్మేలచేసెం? 
జేయును గాకేమి శృంగారమహిమ న 
య్యింతికి నన్నేల యీడువెట్టం? 
బెట్టును గాకేమి పిట్టమాటలకునై 
*నదునసులో నేనేల మరులుకొంటి? 


“నిట్టి దేరేతి యొక్కొ! నా హృదయమెల్ల 

విపుల సంతాపభరమున వేంగందొడంగెం; 

దొటతొటనం బూవుం దేనెలు దొరుగు చాప 

మించు విలుతుండు వంచునో యెజుంగరాదు! 91 


ద్వితీయాశ్వాసము 109 


ఉ. చిన్న మొగంబుం, లేనగవుం జెక్కులుం, గ్రిక్కిజియున్న గుబ్బలున్‌, 
సన్నపుం గౌనుగల్లు నవసారసగంధిని సారెసారె నా 
కన్నులం గట్టినట్టి యలోకట్టిడి (బ్రహ్మ మెజుంగుం దీగె భా 
తిన్నిమిషంబు నిల్పక యదృశ్యముగా నిట యేటల చేసెనో! 92 


ల్‌ 


కోకిలనికరంబు వాకట్టు కట్టనే 
కలికి వేణీఘనాఘనము చేతం! 
బొలయు తెమ్మరలకు బుద్ధిచెప్పించనే 
పొలంతి రోమావళీ భుజగిచేత! 
రోలంబ జాలంబు! దూలిపోం జేయనే 
మదిరాక్షి ఘ్రణచంపకముచేత! 
*ేత్రూంటసింగిణి విల్లు తునియలుసేయనే 
తరుణి యూరుగజేంద్ర కరముచేత! 


గీ. సుందరీమణి యొనపరి చూపువలలం 
దగులం దివియింపనే రుషధ్వజముం బట్టి! 
యహహ! మత్రాణ వల్లభయన యట్టి 
చెలువ యంతటనంతట సొలసెనేని. 93 


చ అరవిరిదమ్మిచందమున నాననవాసన సోడుముట్ట, న 
య్యరుణసుతానుతాధర సుధాఖ్య రసౌషధ సేవసేయంగా 
దొరకినంగాక, మిన్నకయ తొమ్మిదవస్థలతోడి మన్మథ 
జ్వరము శమించునే దివిజవైద్యుండు వైద్యముచేసె నేనియున్‌? 94 


చ.  చికిబికి వెండ్రుకల్‌ వలెను జిన్న చిగుళ్లు చరింపం, గోకిల 

(ప్రకటిత నాదముల్‌ భయదరావముగా, సుమనోరజంబు ని 

ప్పుకలుగం, జూతమెంతయును భూతమువైఖరి భీతిచేసె నేం 

డకట! మహేంద్ర జాలకలనాఢ్యుండుగా రతిరాయం డెన్నంగన్‌. 95 
ఉ. కందెనచాయ శృంగప్పథుకంబులం ధూమమురీతి దేంటులొ 

ప్పందిలిరాకు నిప్పుకలపైం బొరలించి గళన్మధూళికా 


విందు చయంబునం బదను వెట్టుచుం గమ్మని యంపకోల లే 
యం దలకొన్న వాండిదె సుమాస్తుండు మర్మములుచ్చి పాజంగన్‌. 96 


110 తపతీ సంవరణము 


ఉ. ఆ యవనీశుండీకరని నంగభవానలబాధ్యమానుండై 
హాయని వెచ్చ నూర్చు, నకటా! యని దైవము దూజుం, బచ్చపు 
ల్లాయెడ నడ్డమైనం దనయర్శిలి దూత యటంచు గాయొ పం 
డోయని కార్యపద్ధతుల నొయ్యన వేడును భ్రాంతచిత్తు(డై. 97 


గీ. రాజకిరణ సమూహంబు రాకచూచి 
కజంగి జలమయమగు చంద్రకాంతపీఠి 
రాజు మై సోంకియును నీరుగ్రమ్మ కిపుడు 
భుగభుగన ధూమరేఖలు నెగయంజొచ్చి. 98 


ఉ. ఆ పృథివీ మహేంద్రుండు నిజాంగములం బొగలావరింపం జం 
ద్రోపలవేదిపైం బొరలు నుగ్రమనోజ విషాదవేదనా 
ధూపితదేహుండై యసితతోయజ మధ్యనిబద్ధ వీచికా 
వ్యాపక మండలుండయిన వాసర ధూసర చంద్రుండోయనన్‌. 99 


వ. ఇట్లు వినుకలి విరాలిం దల్లడిల్లి జాలింగొని యాలీఢ విరహ దావానల 
దందహ్యమాన మానసాంభోజుందై యారాజ బిడౌజుండు బట్టబయటం బడిన 
మీనుకైవడిం బొరలుచు, నిదాఘ సమయ జాజ్వల్యమాన మార్తాండ చండకిరణ 
మండలీ సంతాపిత కుండలీంద్రంబురేవ నుస్సురనుచు, వాగురా 
వలయాంతర్గత కురంగముభంగి నలుదిక్కుల జూచుచు, బరమాత్మ 
ధ్యానానుసంధాన ధురంధరుండైన మునిసింధురంబు చందంబున నిశ్చలుండైం 
యున్ననప్పుడు శుకనికర ముఖదళిత గళిత పరిణత సహకార ఫలరస ధారాళ 
ధారా ప్రవాహంబు పయింజిలికినం, దదీయ ధారామార్గంబునం జిమ్మనగ్రోవిం 
జిమ్మిన చందంబునం బెనుమంట లెగేయం బవన కంపిత కుసుమ మంజరీ 
పుంజరంజిత కింజల్మ సమాజంబు నెమ్మేని సెకందాంకి మధ్యేమార్గంబుస 
గుగ్గులు ధూపచూర్ణంబు కరణి బుసబుస రవులుకొని, పానుంగువడి, 
వియోగానల శిఖాయోగంబునం గ్రా౭గుచు దావానల జ్వాలావలీఢంబైన మేరు 
భూధరంబులీలం జూపట్టిన యారాచపట్టిం గనుంగొని యాసన్న యొటింగి 
*యాసన్నహిత సపరిచారజనులు శిశిరోప చారకలనాకౌతూహల దోహ 
లాంతరంగులైరంత. 100 


ద్వితీయాశ్వాసము 111 


రై 


కం. 


112 


వెలంది నవ్వులచాయ వెలంది వెన్నాలగాయం 
గవురంపు ధూళి పైం గప్పెనొకండు; 
చెలువ *కాంగిలిపాటి చెలువైన పన్నీట 
నొకండు సర్వాంగంబు లోలలార్చెం? 
బద్మాక్షి ముఖసామ్య పద్మజాలంబుల 
కన్సురమున నిండార నునిచె నొకండు; 
పల్లవాధర హస్తపల్లవంబులంబోలు 
పల్లవంబు లొకండు పాన్పుపజచె; 


సాత్త్వికోదయవేళ నా సతికి నొడలం 

దోడ వెడజారు చెమరు బిందువులవంటి 

లలితమకరంద బిందువుల్‌ చిలికె నొక్క 

డంగనా మన్మథునకుం బ్రత్యంగకముల. 101 


ఆ సమయంబున నృపకుమారుండు తదీయ బింబప్రతిబింబ వస్తుకదంబ 
శిశిరోపచారవాసనావిశేషంబునం గొంత శమియించి సావశేషంబైన 
విరహానలదోషంబు వహించి యెట్టకేలకుం బట్టణంబుం బ్రవేశించెనంత. 


102 
ఆశ్వాసాంతము 
హిందూరాయవిభాళ! సత్మవిమణీ బృందావన ప్రక్రియా 
మందారద్రుమ! విద్రుమాధర సుధామాధుర్య ధుర్యాంగనా 
కందర్చ ప్రతిమాన! మానుషకళా గాండీవ కోదండ! స్వ 
చృందీభూత కృపాసముద్ర! యవనక్ష్మామండలా ఖండలా! 103 


బాహాబల సీరాయుధ! 

సాహసగుణ విక్రమార్శ! సంగరరిపు క్రో 
లాహల కరణస్సురణ కు 

తూహలరస! గోలకొండ దుర్గాధ్యక్షా! 


తపతీ సంవరణము 


భుజంగప్రయాతము : కనత్మీర్తి నిక్షేపః కల్యాణరూపా 
దినాధీశతేజః ప్రదీప ప్రతాపాః 
ఘనౌదార్య కనీన! కాంతి ప్రధానా! 
మనోభూసమానా! రమాభాసమానా! 105 
గద్య. ఇది శ్రీమద్ద్గురు కృపావిశేషలబ్ధ సార సారస్వత పవిత్ర విలసదద్దంకి 
వీరయామాత్య పుత్ర సరసగుణసాంద్ర గంగాధర కవీంద్ర ప్రణీతంబైన తపతీ 
సంవరణంబను శృంగార కావ్యంబునందుం ద్వితీయాశ్వాసము. 


సూచికలు 


1. వీణె- గ చ; 2. బోడిగలకు- గ చ; 8. తరులకునయ్యె- చ; 4. మామకీయ- 
కగ చ; 5. మయమైన- గ చ; రంగైన- క; 6. సిత- క గ; శిత- చ; 
7. జుట్టుంజె-చ; జుట్టుచే- కగ; రి. బట్టిననేమన -గ చ; 9. నిధానమయ్యు-గ చ; 
10. చెల్వుకు- గ చ; 11. టేకులుగ- క గ చ; 12. నీళ్లు- గ చ; 13. రేచీకులైన- 
చ; రేంజీకులైన- క గ; 14. గలిగియునేప్రొద్దు -చ; గలియెల్లప్రొద్దను-గ; 
దగియెల్లప్రొద్దును-క; 15. వారికిన్‌- క గ చ; 16. మతి- చ; 17. నెవ్వగయు 
దుగద్రి- గ చ; నెవ్వనుడుగునద్రి-క; 18. పైకుబికినటుల- చ; 19. నుది- గ చ; 
నుడి- క; 20. నడిమి- క గ చ; 21. గూడగ- చ; 22. కుప్ప- చ; కప్పు-క గ; 
23. బొమ్మగట్టెడున్‌- గ చ; 24. ననవరతము దీరవెలిసి- గ చ; 25. యీ వారిధి- 
క గ చ; 26. బెన్నీరులు- గ చ 27. వాతములకు, జొరపగానుకలుగావిరియజేసి - 
గ చ; 28. తుందుడుకు- గ చ; 29. తత్సమ- క గ చ; 30. శితముఖ- క; 
శిలిముఖ- గ చ; 31. రాచవారి- చ; 32. లుప్తమీన- క; సుష్తమీన- గ చ; 33. పై 
నిందువసించు మర్వుడు- క గ చ; 34. పలుకులు- క చ; పలుకుల- గ; 
35. నరయుచు- క; నెజయ- గ చ "ఈ సీసపద్యము శిధిలరూపమున గ చ 
ప్రతులలోకలదు; 36. మేది- క; మేమి- గ చ; 37. గలిగి- క గ చ; 38. వలనగ 
పడ్డ-గ చ; 39. నానుడిమాట దలంచి- చ; 40. మీరదు- గ చ; 41. నిజమో- గ 
చ; నిజమా- క; 42. సుద్దుల్‌- గచ; సిద్దుల్‌ - క; 48. దయితు - గ చ; దైతు-క; 
44. తదనంతరంబ- గ చ (ప్రతులలో గలదు; 45. మనసులో నేనేల- గ చ; 
మనసులోపలనేల- క; 46. ఇట్టునేరీతి- చ; ఇట్టినేరీతి - క గ్య 47. కట్టిడి- గ; 
కట్టడి - కచ; 468. తూట -గ చ; తూలు - క; 49. యాసన్నిహిత- చ యాసస్నహిత- 
క గ; 50. పరిచారికలు గ చ; 51. లాంతరంగు- చ; లాంతర్గతు - క గ; 
52. ధూళిమై- గ; 58. కౌగిటపాటి-క గ చ; 54. నురవున- క గ చ; 
55. సంవరణంబను- గ చ; సంవరణో పాఖ్యానంబను- క. 


ద్వితీయాశ్వాసము 113 


తపతీ సంవరణము 
తృతీయాశ్వాసము 


కం. _ శ్రీయువతి కరధృతాబ్ద సు 
మాయిత! బుధ వర్ణనీయమహిత చరిత్రా 
ఛాయాభిరామ భువన మ 
హీయల్రీసాంద్ర! మలికియిభరామేంద్రా! 1 


వ. అవధరింపు మగ్గజపురాధి వల్లభుం డాత్మగతంబున. లై 


గీ. రాజకీరంబు కతమున రాజవదన 
భావ మస్మదాగమన సంప్రవణమైనం 
దల్లిదండ్రుల యాజ్ఞ యధఃకరింప 
నేరకుండుట శనిట్లని నిశ్చయించి. 3 


చ. ఉదయమువేళ శారదకు? నుబ్బొనరించి, దినార్ధమండు బె 
ట్టిదమగు వేడిచూపు నిగిడించి, దినాంతమునం బయోధి నె 
మ్మదిం బవళింపంబోవు రుచిమంతుం ద్రిమూర్తిమయ స్వరూపునిన్‌ 
జెదరని భక్తియుక్తిని భజించెద నాతని కన్యం జెందంగన్‌. 4 


వ. _ ఆ రాజశేఖరుం డిట్లు సూర్యోపాస్తి విస్తీర్ణ మనస్కుండగుచు నిజ వృద్ధామాత్య 
పురోహిత హితజనంబుల రావించి, వారలకుం దనదు మనంబునం గల 
వృత్తాంతంబంతయు నెటింగించి తదనుజ్ఞాతుందై. ర్‌ 


114 తపతీ సంవరణము 


కం. 


కం. 


రై 


సంవరణుండు సూర్యునిగూర్చి తపము గావించుట 


నాళీకాప్తుండు గోరగించునట మున్‌ ప్రత్యూష కాలంబునన్‌ 
వాలాయంబుగ పుల్లతామరస భవ్యంబైన శృంగారపుం 
గేళాకూళినిం దీర్ధమాడి యనురక్తిన్‌ ధౌతకాషాయుండై 
ఫాలాది స్థలులందు *నవ్యభసిత ప్రాగల్భ్య మేపారంగన్‌. 


అర్జోాదయావసరమున 

వార్ది గభీరుండు సంధ్య వార్చిను దిమిరాం 
తర్ధవళతారకాళీ 

న్పర్జాళు శిరోరుహాగ్ర జలకణ యుతుండై. 


రుద్రాక్షలు ధరియించెను 

ముద్ర నిషంగాంగమాంగ మోహన ముద్రా 
భద్రాసనస్టుం డాతండు 

భద్రవ్రత కల్పకద్రు ఫలముంబోలెన్‌. 


ఆ నడబావిదండం గలయం జిగిరించిన దేవదారు శా 
ఖానికరంబు క్రిందట నొకానొకచోం గురువిందతీవ వూం 
బానుపుటింటిలోన వనపాలుర కెవ్వరికి "న్నునుంగంగా 
రాని ప్రదేశమందున ధరాధిపుం డొంటి సమాధి నిష్టుండై 


పదియాజువన్నియ బంగారుమేనితోం 
గమనీయ మాయూర కాంతితోడ, 
మకరకుండల కర్ణమండనంబులతోడ 
రాణించు తారహారములతోడ 
నవరత్నఖచితాభినవకిరీటముతోడం 
గరమొప్పు శంఖచక్రములతోడ, 
జెలువందు నరవింద సింహాసనముతోడ 
దయ దొలుకాడు నేత్రములతోడ 


తృతీయాశ్వాసము 


115 


కం. 


pm 


116 


సవితృమండల మధ్యమ స్థానుండగుచు 

మించు నారాయణుం దలంచె మేదినీశుం 

డంతరంగంబు నిశ్చలంబగుచు నుండం 

బవన విరహిత నిభృత దీపంబు పగిది. 10 


ఆ యిందువంశ తిలకుండు 

గాయత్రీ మంత్రజప వికస్వరమతితోం 

బాయక యా రవిమూర్తికి 

నాయతమతిం జేసె నంతరంగపుం బూజల్‌. 15. 


ఆవాహన మొనర్చి నరుణున, కాసనం 
బిచ్చె హేళికిం బాద్య మిడియె రవికిం, 
దరణి కర్ణ్యము లిచ్చెం దపనున కొసంగె నా 
చమనీయ, మాదిత్యు జలకమార్చి, 
బటవంతుం జేసె రుక్చతి, నర్ము నుపవీతుం 
గావించె, ద్యుమణికి గంధ మలంది, 
*బూషు కక్షతలిడెం, బువ్వులం బూజించె 
భాను, మిత్రునకు ధూపము ఘటించె, 


దీపమొనరించె మందేహ తాపసునకుం, 

గలిత నైవేద్య మర్చించె గగన మణికి; 

నమరం గల్పించె దాంబూల మర్యమునకు, 

"నల్లునిగ గూర్చుమని వేడె నబ్దసభఖుని. 12 


విరహభరమున నరపతి వివశుండగుచు 

వేదజనయిత్రి గాయత్రి వెస బఠించు; 

నిశ్చలంబుగం దలపోయు నీరజాప్తు; 

సుఖము దుఃఖంబు కార్యార్థి చూడండెందు. 13 


నయమొప్పం బదునాజుమార్గముల డెందంబందు నర్చించి, భ 

క్తి యధోక్తంబుగ సావధానమున మూర్తి ధ్యానముం జేయుచో 
నయతేజోనిధి నిల్చినట్లయిన బ్రహ్మానంద సౌఖ్యంబునన్‌ 

జయ మార్తాండ! సరోజినీరమణ! హంసా! యంచు వాచార్భటిన్‌. 14 


తపతీ సంవరణము 


వ.  వెండియు నిట్లని స్తుతియించె. 15 


తోటకవృత్తము. జయ! లోకవిలోకన! చండకరా! 
జయ! భక్త జనావన! సాధుమతీ! 
జయ! ధీధితి పుంఖిత చక్రధరా! 
జయ! దివ్య మహః పరిషద్భవనా! 16 


తరళ. దినమణీ! రమణీయ విగ్రహ! దీప్తకుండలిత (గ్రహా! 
కనకభూధర యామికోత్తమ! “కంజపుంజసుహృత్తమా! 
సనకముఖ్య మునీంద్రపూజిత! సప్తవాహ విరాజితా! 
వనజినీ విదురవ్యపోహన! ద్వాదశాంగక మోహనా! 17 


పంచచామరము : అనంత సప్తసంఖ్య సాగరాంతరాత్త భూమిలం 
ఘనాతి జాంఘికత్వ లాలగద్ధరిత్తురంగమా! 
ఘనప్రతాపనిశ్చయ ప్రగల్భ కుంభికుంభ లుం 
ఠన క్రతుప్రశస్త కర్మఠ ప్రభావకేసరిీ! 18 


వ. అని యిట్లు సజలజలధరధ్వాన గంభీరవాగ్గుంభనంబుల నభినుతించి 
యంబోజబాంధవు ననుదినంబునారాధించుచు "హవిష్యాశనుండై 
దర్భాస్తరణ విస్తీర్ణ తల్పశయనుండగుచు మహానియమంబునం జరియించు 
చుండియుం, బ్రజాపరిపాలనంబున జాగరూకుండయ్యుండం, జండకరుండు 
నిజాంతరంగంబునం (బ్రసన్నుండై కన్యాప్రదాన కౌతూహలంబునకు 
బద్ధకంకణుం డయ్యె నంత. 19 


ఆ.వె. మేఘ మార్గమెక్కి మేరుశైలము దాటి 

మింటి వాగు నొరసి మిగుల మెబసి 

తరతరంబ యెగిరి తపతీలతాతన్వి 

చేతిమీద వ్రాలెం జిలుకరాజు. 20 
క. వచ్చిన పచ్చనిపులుగున్‌ 

మచ్చికమీజంగం జూచి మణిబంధముపై 

నచ్చుగ నిడి ముద్దాడుచు 

నచ్చంచలనేత్ర పలికె నాదరమొప్పన్‌. 21 


తృతీయాశ్వాసము 117 


సేమమే నీకు ముద్దుల చిన్నిచిలుక? 
యెందుం బోయితివో కదా యిన్నినాళ్లు? 
జీవపదమైన ననుంబాసి సీమగాని 

సీమ జరియింపందగునంటే రామతమ్మ! 


అవెనీ చుట్టపుం జిల్మపిం డ్లెదురుగా నన్యోన్యమేతెంచె; న 
ల్లవె నీతోడి సతీర్థ్య శారికలు సఖ్యంబెంతయుం దెల్పుచు 
న్నవి శోకప్రమదోష్టశీతఘన బాష్పాంబుప్రవాహంబులన్‌; 
భవదంతఃకరణమ్ము మమ్ము నకటా! పాయంగనెట్లుండెనో! 


అనినం దనమీంది ప్రమబంధనము చూచి 
మోదభయభక్తులాత్మలో *ముమ్మరింప, 
వందనాలింగనాదుల వారిం గూర్చి 

చిలుక యానందరసములు చిలుకం బలిం. 


కమలవనీ బాంధవునకు 

నమరావతిలోనం దగిన యల్లుండు లేమిన్‌ 
(గమమున ధరణీతలమున 

నెమకంగా దొరకకుండునే యనుబుద్దిన్‌. 


చిలుక తపతి దగ్గణ సంవరణుని గూర్చి చెప్పుట 
౧ 


అరిగితి నాసముద్ర వలయావనిం గూర్చి; తదనంతరంబునం 
దిరిగితిం బెక్కు దేశములు; ద్రిమ్మరితిన్‌ బహుపట్టణావళుల్‌; 
వరుస బసిండికొండ వలవంకను, నేరెడు దీవిలోపలం, 


గరిపుర మేలుచున్న మహికాంతుని రాజకుమారుం గాంచితిన్‌. 


అతనిరూపంబు గనుగొన్న యబ్దముఖులు 
కడంక నీతని వరియించు కన్య ధన్య 
యనుచుం దమలోన వరియింప నవ్విభునకు 
సంవరణనామధేయంబు సఫలమయ్యె,. 


22 


23 


24 


25 


26 


27 


తపతీ సంవరణము 


రై 


కం. 


ఆ సంవరణురూప మరసి జయంతుండు 
నివ్వెజంగంది నిర్నమిషుండయ్యె; 
నా రాకుమారుని యాకారమీక్షించి 
"వెలవెల బాజటి నాకలువటేండు; 
అక్కుంభినీజాని చక్కందనముం జూచి 
విగ్రహంబుదిగెం బూవింటివాడు; 
ఆ వార్థిగంభీరు లావణ్యమును గాంచి 
నలకూబరుడు చాల నలుకయబూనె; 


కొ 


నహహ! యీరేడులోకంబులందుం గలుగు 
సకలలావణ్యరసమెల్ల సంగ్రహించి 

గరిమ నారాజు గావింపం గరువుగట్టి 
చేసెం గాంబోలు నేర్చుతోసృష్టికర్త! 


బంగరునం దావి యమరిన 

భంగిం, జెజకునను బండు పండినలీలన్‌, 
శృంగారవంతుండగు న 

య్యంగభవస్పర్థి మేన యౌవనమొదవెన్‌. 


28 


29 


ఉ. మానవరక్షణెక యజమానుని రూపము ప్రాపుగాంచి య 
మ్మా! నవయౌవనోదయ మహావిభవంబది యేమి చెప్పుదున్‌! 
మానితమేఖలా గుణము మానవలోక వధూ జనావళీ 


మానముంగాంచెంగాక *వడిమై నిలుపోవునె నీవి బంధముల్‌? 


క్షితిని సతులెల్ల నతని వీక్షింపం గోరి 
చిత్రఫలకాళి వ్రాతురు చెలువు మెజసి 
చిత్రరూపాళి కవ్విభు చెలువులోన 

నూట వెయ్యింట నొక్కపాలౌట 2రిది. 


ఆ చతురత, యా చెలువం, 
బాచల్లదనంబు, నాఘనౌదార్యకళా 
వైచిత్రియు ధరణింగల 
రాచకుమారులకుం గలదె రాకేందుముఖీ! 


తృతీయాశ్వాసము 


31 


32 
119 


కం. 


120 


పలుకులు వేయునేమిటికిం? బంకరుహాయతచారునేత్ర! యిం 

పులను, జగద్వశీకరణ మోహన దోహలరూపరేఖలన్‌ 

వలనుగ నీకు నీడనంగ వచ్చును భారతవంశరత్నమున్‌; 

జలజనిభాస్య! యాతనికి సాటిదలంపంగ నీవ చూడంగన్‌. 83 


అని మటియు మంతనంపుం బలుకులుం గలవనిన నలికతలమునం జెమట 
దొలుకరింపం, జనుంగవ కెలంకులం బులకలెగయం దలంపున నను రాగంబు 
పల్లవింప నచ్చిలుకలకొలికి రాచిలుకతో నిట్లనియె. 34 


శుకమా! కోకనదచ్చవి చ్భురిత చంచుశ్రీ పరాభూత కిం 

శుకమా! నీకును రాకొమారునకు నెచ్చో నందె సందర్శనం? 
బకలంకాత్ముం డతండు నీచరితమేమైనన్‌ విమర్శింప మా 

మకవృత్తాంత మెజుంగంజెప్పవుగదా మన్నించుచో నచ్చటన్‌? 35 


చెప్పిన నేమియవునొగద! 

యప్పార్థివనందనునకు నర్హయగుసతిన్‌ 

జెప్పెడిచో మము ముందర 

జెప్పంగనుండంగవలదు “చెలిమికి నయినన్‌. 36 


బంగారువంటి మేనును, 

శృంగారము గురియు మోము జిగియునుగల రా 

సింగముతో నన్నెనయని 

సాంగత్యమొనర్చ నీకు సంగతియగునే? 37 


ఇట్లు నిరహంకార పురస్సరంబులైన తపతీ పచనంబులు విని గంభీరతా 
సంభిన్న బహిరంగ వర్తనంబును, బల్లవితాంతరంగంబును దెలిసి రాజకీరం 
బిట్లనియె. 38 


నీ రూపంబెజుంగవు గా 

కేరూపసి యైన నీకు నెనవచ్చునంటే 

వారాశి రాజకన్యా 

గౌరీ రమణీ *శతమఖ కాంతలలోనన్‌. 39 


తపతీ సంవరణము 


కం. 


ఆ.వె. 


కం. 


ఆ సంపన్నవతంసుం, డా వినయ బ్‌ శ్రార్యాదార్య ధారేయుం, డా 
రాసింగంబొక యంత మెచ్చండు మదిన్‌ రంభోర్వశీ ముఖ్య భా 
మాసౌభాగ్యము; నట్టిరాకొమరుం డస్మద్వాక్య విస్మేయుండై 

స్త్‌ సౌభాగ్యము విన్న యంత మదనాంధీభూతుండయ్యెన్‌ వెసన్‌, 
వినుకలి కనుకలి లోపల 

వినుకలియే మిగుల మదన వేదనం జేయున్‌; 

వినుకలి వలపులంగాదా 

ననువుగమతి మరులుకొనిరి నలదమయంతుల్‌. 


అనెడు చిలుకపలుకు లాలించి యాలించి, 
ధరణిపాలురూపుం దలంచి తలంచి, 
పంచబాణ బాణపంచకం బెదనాటం 
దపతి యగుచు నపుడు దపతి పలికి. 


గురుదక్షిణ పేబావంబున 

గురుదక్షిణ మున్నెయూయం గోరితి; విపు డా 
వరదక్షిణ యిమ్మదియే 

వరదక్షిణ మాకు మదన వాహవతంసా! 


40 


41 


42 


43 


అనియిట్లు ప్రార్థించిన దండప్రణామం బాచరించి రాచిల్క యారాచమొల్మ 
యున్న పట్టణంబునకుం జని ఫలితకార్యంబు నివేదించి నిజ స్థానంబున 


కరిగి నంత. 


తపతి సంవరణుని గూర్చి విరహతాపమును బొందుట 


వెడతెడ నార్చె మన్మథుండు బిట్టుగం జక్కెరవింటి దండమున్‌ 
గడుసువడంగంజేసి; విరి క్రొవ్విరి తూంపుల తేంటి శింజినిన్‌ 


బొదముచుం బింజపింజంగను మొల్ల సుగంధిపయిం దేమంతనే 


కడువడి నాటి*నట్లమరెం గంతుని కౌశలమేమి చెప్పంగన్‌? 


తృతీయాశ్వాసము 


44 


45 


121 


రై 


కం. 


122 


జివ్వునం బబితెంచు చెంగల్వ బాణంబు 
దట్టంపుం 2 ద్సుటుము నిట్టట్టుచెసె; 
నరవిరి ప్రాయంపు టరవింద సాయకం 
బలికభాగము నాటి యల్లలాడెం? 
(గ్రొవ్వాండి కంకేలి కుసుమ నారాచంబు 
గండదర్పణ సీమం *గండుకొనియె; 
నవనవ పరిపుల్ల నవమాలికాస్త్రంబు 
కుచకుంభసీమను గ్రుచ్చిపాటెం; 


జిలుకు మకరందముల మావి చిలుకు ములికి 
కలికి చిలుకలకొలికి వక్షంబు దూరె 

నేను బాణంబులీరీతి నినుమడింప 

దశమగతి కొంత దోంచె నత్తరుణిమేన. 


రహిగల పుష్ప సౌరభ కరంభము లెవ్వరికైన సొమ్మటే! 
యహిమమయూఖపుత్రి సుమనోనుభవంబు నెలుంగగోదందమే! 
యహహ! విరాలిగొన్న జవరాలికి వైరములయ్యెం బుష్పముల్‌; 
సహజమె; దుఃఖితే మనసి సర్వమసహ్య మటన్న పల్ములన్‌. 
అయ్యెడ నేటువడ్డ హరిణాంగన కైవడి విన్నబోవుచున్‌, 
దొయ్యలి వెచ్చనూర్చి, పరితోషము దక్కి తమోగ్భృహంబు దా 
నాయ్య %ొక్టేరనేంగి, యట నొంటినిం జెక్కిటం జేయిచేర్చి, య 
క్షయ్య విషాదయై పొరలు శయ్యపయిం బలుమాటు వేదనన్‌. 


రాచిల్మ ప్రసంగించిన 

రాచకుమారకుని యొరపు రమణి దలంచుచున్‌; 
లోచనగోచరుంగాం గని 

యా చంచలనేత్ర లోంగు నతిశయలజ్జన్‌. 


అతివ దృష్టికిం దెజిచాటు ప్రతిమరీతి, 

మెజపు మెజసిన కబిణి, నామెచ్చులాండు 
చూడం జూడ నదృశ్య విస్ఫురణందాల్బు; 
నంత నారామ యెడంద నిట్లని తలంచు. 


46 


47 


48 


49 


50 


తపతీ సంవరణము 


రై 


ననుగూర్చి వచ్చిన ఘనుని లాలింపక 
సఖియరో నేనేల చట్టునైతిం? 
గడుదూరమేతెంచి బడలిన రాసుతు 
హత్తి పాదములేల యొత్తనైతి? 
సంతోషకరముగా జనపతి కేలకో 
మించుం జూపుల నివాళించనైతి; 
నెదురొత్తు గుబ్బల నెదురొత్తి యాతని 
*ోకితికాంగిలేలొకో మజవనైతిం? 


గీ. గొంతవడ దీం జూరలు కొలంది గాంగం 
గూర్మి నధరామృతంబేల గ్రోల్పనైతి? 
నన్ను వలగొన్న కర్మబంధంబుకతనం 
గొంగుబంగారుకటకటా! కోలుపోతి. 51 


ఉ. _ చిక్శనిమోము, మేలిమగుచెక్కులు, చొక్కప్రు హారవల్లిచే 
నెక్కొను సేరురంబు, రమణీయ విశాల విలోచనంబులున్‌, 
జక్క (గమించు రాసుతుండు నాదు %కవ్రంగిటి, కాపురంబునం 
జిక్కిన నేలనే? మకరచిహ్నమువాని వతారు *ప(బుట్టుగన్‌. 52 


ఆ. నిమిషమాత్రమైన నేత్రంబు లారాజు 
సొబగుందనము *ీచూడ సొంపుమీబు; 
నతనిపలుకు వీను లాలింపం గోరెడు; 
సోనెట్లు దీర్తు వీని బుణము దివిరి? 538 


వ. అని బహుప్రకారంబు నాలోచనలు సేయుచుం గనుంగవ కెలంకులంబైపైం 
దొజంగు కన్నీరుసోనలు నదీప్రవాహంబుగా నంత కంతకు లావణ్యరస 
పూరంబువెల్లివిరియ నారాచకుమారుని గుణకథనంబులు కోటలు 
కొండలుగాం దలంచుచు జలరాశి చందమ్మున నవ్విలాసిని గనుపట్టై నయ్యవ 
సరంబునం దొయ్యలి నెయ్యంపుం జెలులు యువతిజన చూడారత్నంబుం 
గానక నిర్విజ్ఞ లగుచు నేతెంచి. 54 


తృతీయాశ్వాసము 123 


రై 


కం. 


రా 


124 


పులకండములంబెట్టి చిలుకతందములను 
జదివించు నెలవులు వెదకి వెదకి, 
నవమాలికా చూతనవసంగ మోత్సవ 
సముచిత స్థలములు నెమకి నెమకి, 
తమ్మి పుప్పొడి దిన్నె దళము గావించిన 
గురువెంద పొదరిండ్ల నరసి యరసి, 
నవరత్న మయమైన భువనేశ్వరంబులోం 
జుట్టుబవంతులు చూచి చూచి. 


ప్రేమ బంగారుబొమ్మల పెండ్లిసేయు 

నవరసంబగు ముత్యాల చవికెదండ 

కందజును జేరి యచట రాయంచవలన 
యువతిజనరత్నమున్న కందువ యెతింగి. 

చెక్కున హస్తము, న్నిటలసీమను ఘర్మజలంబు, మూంపునన్‌ 
జొక్కపుం గీలుకొప్పును, గనుంగవ క్రేవల వేండి యడ్రులుం 
బెక్కువచింత నెమ్మదిని, మేలిమి రాజకుమార వర్యుపై 
మక్కువయుం జెలంగు నల మంజులభాషిణిం గాంచి రాసఖుల్‌. 


పొదలెడి రూపున నున్నత 

పదవిని వసియించు మనుజపతిం జేరుటకై 
మది గోర్ముల దొంతరలిడు 

మదవతింగని పలికి రిట్లు మహిళాజనముల్‌. 


చెలికత్తెలు తపతి నోదార్చుట 


ఏలమ్మ నీ కింత హృదయ తాపము సెంద? 
నెంతయు నీ యున్న్మి వింతదోంచె; 

జనువున నీమాట జవదాటమేకదా? 
యటైన మమ్ముల నాదరింపు; 

తల్లిదండ్రుల మమత్వము డీలు పడియెనో! 
యెన్నండులేని నీకేలచింత? 


ర్‌5్‌ 


56 


57 


తపతీ సంవరణము 


కం. 


యీ శుక శారిక లేమి దప్పానరించెం? 
జదివింప వేటికి జలజగంధి! 


పలుకుం దోడైన పసిండి విపంచింబాయం 
గారణంబేమి చెప్పుమా కంబుకంఠ! 

నీ బహిః ప్రాణములమైన నెచ్చెలులము 
మాకు దాంచంగ నేలమ్మ మధురవాణి! 


ఓ కాంతామణి! నీవు నెమ్మనములో నూహించు నే కార్యముల్‌ 


మాకుం దెల్పక యుండ; విట్లెరవుగా మమ్మాత్మ భావింతురే? 
రాకాచంద్రునిభాస్య! కాంకంబడి హేరాళంపు నిట్టూర్పుతో 
నేకాంతంబునం గుంద నేమిటికి? నీయిష్టం బెతింగింపవే! 


అని నెయ్యంపు సఖీజనుల్‌ పలుకంగా నంతర్గతాత్మప్రయో 


జనముం దెల్పెదంగాక యంచు మది నుత్సాహించు, లజ్ఞాభరం 


బున శంకించు; నెబుంగం జెప్పకునికిం బోనియ్యరేం దెల్పనే 
మని భావింతురొకో వయస్యలని డోలాందోళిత స్వాంతయి. 


ఎలతింగింపని బాలికం గని, 

యితింగించుకొనం దలంచు నింతులంగని, య 
త్రెబివల నెల్లను బొమ్మని 

యొరిమెను సడిసన్నబోంటి *యొకతుక వలికెన్‌. 


మొల్లసుగంధి! నీ తలంపు ముందఅగా నెజుంగంగవచ్చి; నీ 
యుల్లముం గొల్లలాడి మణి యొల్లమిచేసిన జాణం డెవ్వండో! 
మెల్లన వాని డగ్గతీ, సమేలపు మాటలు వల్లెవేసి, నీ 
యుల్లసితాం[ఘ్రి పద్మముల కొప్పనచేసెద; నేల చింతిలన్‌; 


అనుడు మనమునం గలకంఠి హర్షమంది, 
చెలియం గడు నాదరించి, రాచిలుక పలుకు, 
తనదు వృత్తాంతమంతయు ననువు పడంగం 
బూస గ్రుచ్చినరీతిం జెప్ప్పుటయు నపుడు. 


తృతీయాశ్వాసము 


58 


59 


60 


61 


62 


63 


125 


కం. 


కం. 


కం. 


126 


లలనాం యింతటి పనికై 

కలంగంగానేలం నీదు కను సన్నలనే 
మెలంగంజేసెద నవ్విభు 

*తిలకుని నని యూరడించి తెచ్చినయంతన్‌. 


సూర్యాస్తమయ వర్ణన 


దరహసితభాసి నలినీ 
తరుణీ వదనారవింద దర్శన రతి మే 
నర మజచి చొక్కిన గతిం 


జరమదిశా భాగమునకు సవితృండు *వ్రాలెన్‌. 


పంకజ బాంధవుండు తనపై దినలక్ష్మి వసంతకేలిమైం 


64 


65 


గుంకుమ పంకతోయములం గొంకక చల్లిన దొప్పదోంగి, గౌ 
రాంక సులక్ష్యమాణవపురంబరుండై, యటం బశ్చిమాబ్ధిలోం 


(గుంకంగ నేంగెడున్‌ జరమగోత్ర మహాశిఖరాగ్ర వర్తియె. 


క్షితి నిలింపకరాంభోజ కీలితార్ధ్య 
వారిలో చేదోంగె పద్మినీ వల్లభుండు 
ప్రబల మందేహరాజిపై (బ్రహ్మశరము 
లేయుండీ ోవేగనని వారి డాయు కరణి. 


కర్ణికారావతంసుండై కాలగళుండు 

సంజకడం దాండవంబాడ జడలవలన 

వెడలి యరుదెంచు కొండ ోగోన్విరి యనంగ 
సరవిం దపనుండు పశ్చిమ జలధిం గ్రుంకె. 


అంధకార వర్ణన 


అంతట హరిదంతంబుల 


సంతమసము గురియు రవియు జలధింబడియె; సా 


మంతులు పలువురు గూడిన 
నెంతటి బలవంతుండైన నెదురంగలండే. 


66 


67 


68 


69 


తపతీ సంవరణము 


ల్‌ 


కం. 


ల్‌ 


ముకుళీ భావముం జెందియున్న సకలాంభోజాత సంవృత్తకో 
రకసందోహ శిఖాగ్రసీమల నళివ్రాతంబు గన్పట్టె వా 
రక సంధ్యావన పాలబాలిక తమిస్రాభూత భూమీరుహ 


ప్రకరంబుం బ్రబలింప విత్తిడిన సౌభాగ్యంబు చెన్నొందంగన్‌. 


చటులతాండవ నటన్నిటల నేత్రునియందె 
పలుకులగతి మించెం బక్షిరవము; 
(భ్రమణలాస్య విశీర్ణ భవజటా పటలంబు 
గతి సంజకెంజాయ గానుపించె; 
నుత్తాన సమయ సముద్యదీశ్వర గాంగ 
జలకణచ్చాయం జుక్కలు చెలంగె; 
నటన "టేశోదీర్ణపటు గర్భనేత్రాగ్ని 
కణములో యన దీప కళిక లెసంగెం; 


గహకహారావఖిన్న దిక్తటము గాంగ 
నట్టహాసంబుతో నాట్యమాడు హరుని 
కంఠకాకోల రుచులు పైం గప్పినట్లు 
బెట్టిదంబుగం జీంకటి పిక్కటిలె. 


కాటుక బరణి విధంబున 

హాటక గర్భాండ మమర నతిగాఢ తమః 
కూటములు చూచి యనుంగుం 
బోటులతోం బలికిరిట్లు ముగుదలు ప్రీతిన్‌. 


దీనిం జిప్పలంబెట్టు తెజింగెబుంగముగాక 
వసనంబులకు నీలరసముగాదె? 
దీనిం గరాటాలం బూన నేరముగాక 
తలంపం గన్నులకుం గజ్జలముగాదె! 
దీని గుచ్చములుగా దీర్చనేరముగాక 
సవరాలు గావె కైశ్యంబులకును; 
శోదీనిం దైలంబునం దివియ నోపముగాక 
రతి రేఖలకు మషీరసముగాదె? 


తృతీయాశ్వాసము 


70 


71 


72 


127 


ల్‌ 


128 


యనంగ నెమ్మొగ మడంచిన గనుగొనంగ 
రాని దట్టంపుం జీంకటి రాసి గవియ 

నిరులు సరియయ్యె, వలటేని మరులుదలరెం, 
దమక మటు హెచ్చిం గడుజార దంపతులకు. 


కన్నులం గజ్జలంబు నిడి కస్తురి పంకము నిండుంబూంతగా 
జెన్నుగంబూసి, నల్లనగు చేలము గట్టి, కపోలపత్ర వి 

ల్లి న్నెరవొప్పందీర్చి, యవలీల విలాసినులన్‌ విటవ్రజం 

బున్న రహస్య భూములకు నొయ్యనం జేర్చిరి *తాపికత్తియల్‌. 


అయ్యవసరంబున. 
చంద్రోదయ వర్ణనము 


అంధకారంబను గంధవారణముపైం 
గుప్పించు సింగంపుం గొదమ యనగ, 
శచికిం గైసేసిన శయ్యా గృహంబుపై 
నెలవుకొల్పిన సుధాకలశ మనంగ, 
లాచి పాంథులమీంద *ేలావజనేసిన 
యలరువిల్తుని సంకుటరిగె యనంగం, 
బ్రాచీ దిశాకాంత పతికిం గానుకం గాంగం 
బన్నిన కపురంపు గిన్నెయనంగ, 


గగన గంగాతరంగిణీ కమలషండ 

మందు విహరింపంబోవు రాయంచ యనంగ, 
మహిత నవషోడశకళాసమ[గ్రుండగుచుం 
దూర్చు గుబ్బలిపైం దోంచెం దుహినకరుండు. 


ఇంతదదడవునుయామినీకాంతం బాసి 
రమణగూడిన మది ననురాగరసము 
పట్టుచాలక పై వెల్లి వాథిననంగ 

నుదయ రాగంబు శశిమేన నుదయమయ్యె. 


73 


74 


75 


76 


77 


తపతీ సంవరణము 


రై 


ల్‌ 


ఆశావధూటుల నాలింగనముచేసి, 
సరస జీవంజీవ సమితిందన్సి, 
యిందీవరథ్రేణి నెక్కటి నవ్వించి, 
సారసావళి కళ జారంజేసి, 
మహి నభోమధ్య మాంబరమును గబకళించి, 
యాకాశ గంగలోననంగి పెనంగి, 
వలిజక్కృవలయందు వలపంత ఘటియించి, 
బ్రహ్మాండ కోటిం జుంబన మొనర్చి, 


హావభావ విలాస “విఖ్యాత విటుల 

సతుల వలపించు వైఖరి సంఘటిల్లం 

బూర్జరాకా నిశాకరోద్భూత శీత 

కరము లఖిల జనాహ్లాదకరములయ్యె. 78 


ఆకాశంబను భూరుహాంతరమునందత్యచ్చ గుచ్చక్రియన్‌ 

రాకేందుం డమరం, దదంగగత చిహ్నం బంతం జూపట్టె భం 
గాకారంబున, గంధవాహవశ నిర్యత్సూనరేణుచ్చటా 

నీకాశంబన నావరింపం దొడంగెన్‌ రేయెండ బ్రహ్మాండమున్‌. 79 


ఘనవితత స్ఫురత్పదవిం గైకొని రాజు తమః కదంబకం 

బను కుజనవ్రజంబుం దెగటార్చి, దిశాచయ సాధుమండలం 

బొనర వెలుంగం జేసె; నది యుక్తమె కాదెంనృపాలధర్మ వ 

ర్తనునకు శిష్టదుష్టపరిరక్షణ శిక్షణ దక్షణ క్రియల్‌! 80 


కిలకిలారవముల కీరయూధమను వై 
తాళికావళిచేత మేలుకాంచి, 
జలదమార్గంబునం జాలంగం బ్రవహించు 
నిండురేయెండం గైదండయూని, 
చంద్రకాంతి (స్రవచ్చం[ద్రకాంతంబుల 
తెలినీట లోచనాంచలముం దుడిచి, 
రసము, లొల్ముచునుండు రతిదేవి కెమ్మోవి 
సారెసారెకు దప్పి దీరంగ్రోలి, 


తృతీయాశ్వాసము 129 


కే 


కం. 


కం. 


130 


మలయపవన రథంబెక్కి మన్మథుండు 

సకల సన్నాహములతోడ సంభ్రమించి, 

దాడి వెడలె నభోమరుత్పటల నిహతి 

మీనుటెక్కెంబు ధళధళ మింట మెజయ. 81 


అంత. 82 


అంభోజసంభవ గంభీరతా సరో 
వర గంధ నాగ! హెచ్చరికయయ్య! 
ప్రమథవల్లభ తపోబలసింధు మంథాన 
ధారుణీధర! యవధారు జియ్య! 
నాకలోకాధీశ నాయకత్వాంబుదా 
నీక రుంరూక! పరాకు సామి! 
పరతత్వ నిధ్యాన పటు పరాశరమౌని 
దీపితచిత్తేశ దేవదేవ! 


నిరతిశయ నిత్యనిజధర్మ నీతినియత 

సర్వసర్వంసహాధీశ సార్వభౌమ! 

అభవ వికృతి కరీర ఘర్మావసాన 

జలద గర్జాప్రతీకాశ జయరతీశ 83 


అని కీరశారికానీకంబులు మాగధ ప్రకారంబున రథపురోభాగంబున మన్మథుని 


క్రీర్తిప్రతాపంబులు కైవారంబులు సేయు సమయంబున. 84 


కాలాంధకార పటలముం 

దోలి “విజృంభించి, విశ్వతోవ్యక్తములై, 

నీలం నభ యను మాటకు 

జాలంగ బాధకములయ్యొ శశి కిరణంబుల్‌. రి5్‌ 


రాకాపూర్ణ నిశాకరుం 

డా కమలహితప్రసూత కత్యుష్టుండై 

భీకరముగం గను పట్టినం 

గైకొని దూషించె నతివ కలువలటేనిన్‌. 86 


తపతీ సంవరణము 


ల్‌ 


రా 


తపతి చంద్రదూషణము చేయుట 


అమృతమయ స్వరూపుం, డనయంబును సత్పథవర్తి, చంద్ర శ 
బ్దము నన్ఫతంబు జేయం డొకపట్టున నంచు జనుల్‌ నుతింప నో 
హిమకర! యా ప్రశంస మటథి యెన్నక మిన్నక వీటంబుచ్చి యా 


క్రమమున బాంథసంఘములం గాంకల *నేంచ్రంగ నీకుంబాడియే. 


ఓ రజనీశ! హాలహల సోదర! యీ క్రియ విస్ఫులింగముల్‌ 
క్రూరత గుప్పళించునతి ఘోర శిఖాచయ సాంద్ర చంద్రికా 
సారము [(గోలికాదె మయనిశంబు చకోరకదంబకంబు లం 
గారకణంబులం గమిచి గ్రక్కున మ్రింగుచు నున్న విప్పుడున్‌. 


కడంకతో రాహువు కబళించి పట్టుచో 
నీ పారుషం బప్పుచూపవలదె? 
వీరభద్రుడు నిన్ను ంబెనవెట్టి మట్టుచో 
నీలావులప్పు డే మూలకొదిగె! 
ఘనకుహు డాసి నీ కళలెల్ల మ్రింగుచో 
“నిర్మూల మయ్యెనే నీ బలంబు? 
కోపించి దక్షుండు శాపంబొసంగుచో 
నీ శక్తి *యప్పు డే నీటంగలసె? 


చలువ *టేందని పూత్మార సమితిచేత 
“శమన గావించు మముంబోటి జనులమీద 
నిబ్బరంబుగ వేడి వెన్నెలలు గాసి 

గాసి చేయంగ నేటికిం గమలవైరిం 


త్రిపుర సంహృతివేళం ద్రనయనంబులయందుం 
గోపాగ్ని హరుండు గీల్మొలుపం బోలు! 

నుదయ వల్మీకాహి వదన విషాగ్నులు 
వెసంబీక్కటిలి వెలివిసరం బోలు! 

బొడువు గుబ్బలిమీద! బొటమరించినయగ్గి 
సెగ సంజకెంజాయం దగులంబోలుం! 


తృతీయాశ్వాసము 


87 


88 


89 


131 


కం. 


ల్‌ 


132 


బ్రతిదిన వ్యాయామభరవశంబునంజేసి 
నేండు పాదంబు లూష్టింపం బోలు! 


గాక యీ చాయంజిచ్చులు గ్రమ్మంజేయు 

కటికి రేయెండ యామినీ కాముకునకుం 

బుట్టగాం బుట్టినదె యైన భూమిలోనం 

బథిక సందోహమునకెల్లం బ్రదుకు గలదె? 90 


నిరత సురత[(శ్రమము వాయ, గిరిజ యలుకం 

జిజుతం గావింప, శిరసుంగైసేయం జూచి 

మూండు మెచ్చులు మెచ్చి శంభుండు నీకుం 

గరుణ నిచ్చెనె హిమధామ చురుకుంజూపు. 91 


నింగి భువిన్‌ రవుల్మొనుచు నీ కిరణంబులు ప్రజ్వలించుటన్‌ 
బొంగులువాజు పాల్మడలి “పోటెతిగించుచునున్న దోయి సా 

రంగధరా! నినుం గువలయ ప్రియుడైన కుమారుంగాంచి యు 
ప్పొంగెడు దుగ్గవార్థియని భూజనులాడుట యర్థవాదముల్‌. 92 


సోతనతోంబుట్టి నదగు మా 

నిని యింటికె కీడు దలంచు నిర్ణయుం కంట యీ 

వనజారి యితర వనితా 

జనతా ఘనతాపమునకు శంకించునంటే? 93 


అని బహుప్రకారంబుల నయ్యోషాలలామంబు దోషాకరుని దూషించి యతనిం 
బురికొలిపిన యతనుంగుతించి యుపాలంభన సహితంబుగా నిట్లనియె. 94 


మన్మథ దూషణము 


చిగురాకు.గైదువుం జేరి భక్షించుచోం 
గోయిలలను, నేల కోయవైతి; 

కాట సింగిణి విల్లు దొరకొని మెసంగుచోం 
జిలుక ముక్కుల నేల చీరవైతి? 

పూవుంతూపులమీంది పూందేనెం (గోలుచో 
నేల తేంటులం బడనేయవైతి? 


తపతీ సంవరణము 


ర్ల 


మొగలిరేకు కటారి మొనతావి గబళించు 
తెమ్మెర నీవేల చిమ్మవైతి? 


అయ్య జియ్యలువెట్టి నిన్ననుదినంబు 
నేముసేవింపం గరుణింప వింతయైన; 
వెజిచి పజచిన నశరీరి వెంటనంటు 
ననెడువార్త నిజంబయ్యె నంగసూతి! 


వేడుకతోడ నీకు బదివేలవిధంబుల6ం బూజలీయంగా 
నోడకసేయంగా దొడంగి తోలి నరిష్టమె; చంద్రమౌళిచె 
మూండవకంట నీజిగుట మున్నె యెబుంగంగనైతి నక్కటా! 
బూడిదెలోని హోమమయి పోయె నదంతయు భావసంభవా! 


రతిమనోహర! నిను వలరాయండంచుం 
(బ్రజలు పేర్కొన వినదకో *పడగచోర? 
విన్ననది యేలయుండునో వెన్నుదీక, 
సూనరస నిర్భరంబుల జుణిగిపోక. 


తెంపున నీకుం దోడగుచుం దేంటులు రుంకృతిచేసి మన్మనః 
కంపముంజేసెనయ్య రతికాము! నీ విశిఖ ప్రసూధను 
స్సంపద కాత్మనెట్లయిన *సైంచెద; నా మనవాలకింపవే! 
సంపెంగ తూపులే తొడిగి చక్కెరవింటను నేయలేవుగా. 


95 


96 


97 


98 


అనుచు నీ చందంబున గందర్చుని దూటి శరీరబంధనంబునకు6 బాశం 
బులు దనకుందానె తెచ్చుకొన్నకైవడి నతనుం బెడరేచి చంపకసాయకంబుల 
నేటుపడి షట్పద ప్రమదయుంబోలె నవమావస్టంగైకొని యవ్విరహిణి 


శయ్యాతలంబుపై నొతిగె నంత. 


చెలువ కొకబోంటి కర్పూర తిలక మిడంగ 
నుదురు సోంకిన మాత్రనే *యదురులయ్యెం; 
బ్రాణసఖులెల్ల నచ్చెరువడిరి యంత 
నసమబాణుని గుండియ లావలింప. 


తృతీయాశ్వాసము 


99 


100 


133 


కం. 


ల్‌ 


134 


చివురుం దామరపాలకులన్‌, సలలిత శ్రీఖండ పంకంబులన్‌, 


నవనీహార జలాభిషేచనములన్‌, నాళీకపాళీ మృణా 
ళ వితానంబుల, మౌక్తిక (గధిత మాల్య[శ్రేణులన్‌, బాల ప 
ల్లవ తల్పంబుల, శీతల క్రియలు చాలంజేసి రయ్యింతికిన్‌. 


శీతోపచారముల నా 

శాతోదరి ముచ్చముణింగి సంతాపముచే 
నాతత మిహికావర్ష 

ప్రాతఃకాలిక విపన్న పద్మినింబోలెన్‌. 


అయ్యవసరంబున. 


అత్రిముని కంటి పసివిడ్డండాకసమున 
నుడుకణము లాడకాడకు నుద్దవిడిన 
బాలభానుని నలుంగడంబజువు మీటు 
వెండి గుండన నుదయించె వేంగుంజుక్క 


కలంగి చీంకటులెల్ల నిలువం దావులులేక 
పాతాళ బిలము లోపల నడంగెం; 
గుక్కుట నిరోష కోలాహలముచేత 
లేలం బద్మములెల్ల మెలుకాంచెం; 
(బ్రాభాతికోత్సన్న పవనకందళములు 
వెదచల్లె నలుగడ విరులతావి; 
తమకంబు రెట్టింపం దలలెత్తి వీక్షించెం; 
5%గవకూడి చక్రవాకంబులెల్ల 


నరుణు6 డుదయించె, నెజసంజ యంకురించెం; 
గుముదములు స్రుక్కం, గిరణముల్మొన్నినిక్క 
గొప్ప పవడంపుందీంగె పూగుత్తి వోలె 
నుదయగిరి మీందం గనుపట్టె నుష్టకరుండు. 


101 


102 


103 


104 


105 


తపతీ సంవరణము 


ఆశ్వాసాంతము 


శా. _ పన్నా కీవిజయాపురీ నగర కల్బర్లీ సుదుర్గా నవ 
చ్చిన్న శ్రీకలవాయిదత్త విచలచ్చెతో మరుద్వేగ రిం 
ఖన్నానావిధ ఖత్తలాణఘనరింఖా పుంఖ సంఘట్టన 
చ్చిన్న క్షుజ్జ దిగంతశైలచతురా! సింహాసనాధీశ్వరా! 106 
కం. పొన్నాడ సప్త "మాడియ 
మన్నియ నృపమండలీ సమర్పిత *మధ్యా 
చ్చన్న సుహృద్ధ్విప రద ని 
ర్భిన్నాధః పతిత (రామ) రిపు నిక రినిచయా! 107 
మాలిని. కులకుధర సుధీరా! క్షోణిరక్షావిహారా! 
చలితవిమతవీరా! శార్యసంపత్ముమారా! 
కలుష హరణశీలా! కల్పకత్యాగలోలా! 
తెలుంగుదళవిభాలా! దివ్యతేజోవిశాలా! 108 


గద్య. ఇది శ్రీమద్గురు కృపావిశేషలబ్ధ సారసారస్వత పవిత్ర విలసదద్దంకి 
వీరయామాత్య పుత్ర సరసగుణసాంద్ర గంగాధర కవీంద్ర ప్రణీతంబైన 
తపతీో*సంవరణంబను శృంగార కావ్యంబునందుం దృతీయాశ్వాసము. 


సూచికలు 


1. మనమున- క గ చ; 2. నభ్యవసిత- క గ చ; 8. న్నునుంగగా- గచ; 
న్మునుంగంగా- క; 4. బూషు కక్షతలిడెం బువ్వుల బూజించెభాను- గ చ; బూషు 
నక్షతములం బువ్వలం బూజించె- క; 5. అల్లుగాంగూర్చుమని వేడునబ్దసఖుని- గచ; 
6. కంజపుంజ- చ; కంజవైరి-క; 7. హవిరశనుండై- క గ; హవిష్యాశనుండై- చ; 
రి. యెటిగి- క గ చ; 9. ముమ్మడింప- గ్య 10. వెలవెలనైపోయె- గ చ; 11. వడిమై 
- గ చ; వెలిమై - క; 12. యరిది - గ; యరిదె - క చ; 18. చెలువముకైనన్‌ - గ 
చ; 14. శతమన్య- క గ! శతమన్యు- చ; 15. కార్యా- క గ; శౌర్యౌ - చ; 
16. భావంబున- గ చ; భారంబున- క; 17. నార్చి-గ చ; 18. తనంతనే-క గచ; 
19. నట్లమర- గ చ; 20. తురుము- గ చ; తుమురు- క; 21. గాడుకొనియె-చ; 


తృతీయాశ్వాసము 135 


గండుకొనియె- క గ; 22. దందమే- చ; దండమే- క గ; 28. జేరనేగచట- గ చ; 
చేరనేంగియట- క; 24. కిజుంగౌంగి- క గ చ; 25. హారవల్లికిన్నె క్కెడు- గ చ; 
26. కవుంగిటి కాపురంబునన్‌- గ; కవుంగిటగాంపురంబునన్‌ - కచ; 27. బట్టుగన్‌- 
గ, 28. చూచె- చ; 29. తివిరియెట్లుదీర్తుదీనిబుణము- గచ; 30. చూపునన్‌- క గ 
చ; 31. యొకతిట్లనియెన్‌-గ చ; 32. తిలకునిగని - క గ చ; 38. వ్రాలెన్‌- చ; 
ప్రాకెన్‌- క గ; 34. దోంగె-చ; దోంగి - క గ; కిర్‌. వేళయని - క; వేగనని - గ చ; 
36. గొల్మిడి - క చ; గొల్విరి - గ; 37. నటీగోద్దీర్ణ-క గ చ; 38. దీనినిదైలంబు - 
క గ చ; 39. నల్లిన్నిరవొప్ప- గ చ; 40. తార్చుకత్తియల్‌- చ; 41. లావణివేసిన- క 
గ చ; 42. విఖ్యాతి- క చ; విఖ్యాత- గ; 43. విజృంభించె- క గ చ; 44. రేచగ - 
గ చ 45. నిర్నామ- గ చ; 46. యపుడైన నెరపరాదె- గ చ; 47. టేడని- చ; 
వేడని- క గ్య 48. శమనగావించు- చ; శమముగాంక్షించు- క గ; 49. పోయెతిం 
గించుచు- క గ చ; 50. తనతోడబుట్టువగుమా- గ; 51. డంటయీ- గ్య; డగునీ- క 
చు 52. తూట- గ చ; తూపు- క; 538. పడక- క గ చ; 54. సైపుడు- క గ; 
సైచెద- చ; 55. యదురు- గ చ; యెదురు- క; 56. గవకూడి- గ; గమికూడి- క 
చ; 57. మాడియ- గ; మారియ- క చ; 58. మధ్యా- గ; రధ్యా- క చ; 
59. గిరినిచయా- క; రినిచయా- గ చ; 60. సంవరణంబను- గ చ; సంవరణో 
పాఖ్యానంబను- క. 


136 తపతీ సంవరణము 


కం. 


తపతీ సంవరణము 


చతుర్దాశ్వాసము 
(c) 


శ్రీతులిత విభవకృష్ణా 

గౌతమిసరి దంతరాళ ఘనచతురంతా 
'సీత్రిగిరి దుర్గభరిత మ 

హీతల దేవేంద్ర! మలికి యిభరామేంద్రా! 


అవధరింపుము. 


ఆ రవి కూర్మిపుత్రి నమసార విశేష వినోద లీలలన్‌ 

ధారుణి గాలయాపన మొనర్చుదమంచు వయస్య లెల్లరున్‌ 
వారిజగంధిం దోడుకొని వచ్చిరి దివ్యపదావతీర్ణలై 

*తారలుం జంద్రరేఖయని ధాత్రిజనుల్‌ పరికించు చుండంగన్‌. 


వసంతర్తు వర్ణనము 


అంత వసుంధరంగల వనావళిం దోరణగట్టె భుగ్న హే 
మంతము, సుప్రాదరుచిమంతము “సంతత పాంథలోక హృ 
చ్చింతము, మానినీజన విశేషదురంతము, దర్చితాఖిల 
స్వాంతము, దీప్తిమంతము, వసంతము, గంధతరంగ వంతమై. 


మలయక్ష్మాధరమందునుండి “మెదలెన్‌ మందానిలాంకూరముల్‌ 
నలువందం జిగురొత్తె భూజములు కందర్పాస్త్రశాలాకృతిన్‌, 
గలయంబూచె నశోకవృక్షములు భృంగవ్రాత జీవాతువుల్‌, 


పలుమాఖున్‌ భుజమప్పళింపం దొడంగెం బంచాస్తుం డుద్యుక్తుండై. 


చతుర్థాశ్వాసము 


137 


కం. 


కం. 


138 


భృంగధ్వని మంత్రంబుల 

రంగ[ద్రుమ యాజకోత్మరము నవదళ వ 
హ్నిం గుసుమరసాలముచే 

నంగజు పట్టాభిషేక హవనము చేసెన్‌. 


గం 


జల్లని మందమారుత వశంబునం బుప్పొడిం గ్రోయుం (గొవ్విరుల్‌ 


గం 


బల్లిదమొప్ప మానినులపై గడు నాగ్రహమెత్తి యంగభూ 


గా 


భల్లచయంబు కోపమునం బావకకీలలు గ్రక్మెనో యనన్‌. 


పల్లవ గుచ్చకచ్చవులు బంగరు పింజెతెజంగు మించంగాం 


కేలివనాంతరాళమునం గేసరసూన సరన్మరందముల్‌ 
(గోలి విటీవిటుల్‌ శిశిరకుంజములందు వసంతవేళకున్‌ 
బాళెమెటింగి "కిన్నెరలు బంగరు వీణెలు మేళవించి హిం 
దోళమొనర్చి పాడిరి మనోభవ దిగ్విజయాంకగీతముల్‌. 


మరుదంకురములు వొలసిన 
సొరిదిం జలియించు చిగురు జొంపము లమరెన్‌ 
విరహుల గుండియ లవియం 
బరువడి ర్లులిపించు మరుని పట్టెములనంగన్‌. 


ముప్పదిరెండుకైదువుల మోహనలీలను మార్చి మన్మథుం 
దెప్పుడుం బాంథ సంఘముల నేచి హుటాహుటి వేంటలాడంగాం 
దప్పక భామినుల్‌ మజచి తప్పియుం బాయరు ప్రాణనాథులన్‌ 
ముప్పిరింగొన్న మోహమున మోమెజసేయరు “ప్రాణనాథులున్‌. 


10 


అయ్యవసరంబున రసాల కిసలయ విసర (గ్రసనోత్మంఠ కషాయ కంఠ 
కలకంఠికా కుంఠకుహూకార కాకుకాకలీకోలాహల ధ్వానబధిరితపథికజన 
సహస్రంబులగు వసంత ఘస్రంబులేతెంచిన మలయ మారుత వ్యాజంబున 
వనదేవతలు వసంతంబు లాడం దలంచి కుసుమ పరాగంబు వెదచల్లినం 
దత్రతీకారంబుగా మకరందరసంబులు చిందుచు నరవిరి నెత్తపు నెత్తమ్మి 
చిమ్మనగ్రోవిం బూందేనె సోనలు చిమ్మందలంచిన నల్లిక తీవజొంపంబులు 
శింజినులుగా బిగువున వలయాకారంబులైన వుంద్రేక్షు దండంబులనెడి 
యుండ విండ్లం దదీయ రంధ్ర నిర్ముక్త ముక్తాఫలంబులం దత్ముహర 


తపతీ సంవరణము 


మూర్గంబులు గట్ట నేయుచు నెచ్చెలులరీతిం బచ్చని వల్లీమతల్లులు పల్లవ 
హస్తంబులన చతుర కుసుమగుచ్చంబు లందంద నందియిచ్చు నెపంబునం 
జరింప నవ్వసంతోత్సవంబు చూడ నేతెంచినవారలు చల్లిన కుంకుమ 
జలంబులం దొప్పదోగిన భాతి కుసుమిత కింశుక ద్రుమంబులు జేవురింపం 
దదవలోకనంబు ముసిముసి నవ్వులు నవ్వుకైవడిం బొండుమల్లియలు 
పుష్పితంబులై తనర నవచంపక ప్రసవంబులను బంగరు *బుజ్జట కొమ్ముల 
శుకముఖ దళితగళిత సహాకార వలరన౦బులు చిందినం బట్టి 
వెదచల్లంబూనినం బజచు నవమాలికా బాలికల జారిన చికుర భారంబు 
పోలికం జంచరీక సంచయంబులు తూల నవ్వయస్యా జనంబులు 
నచ్చంద్రాస్యయుం గుసుమాపచయ వినోదసమ్మోద మేదుర హృదయార 
విందంబులతోం బ్రవర్తించి రంత. 11 


తపతి చెలికత్తెలతో బుష్పాపచయము సేయుట 


కలహంస లేలకో యెలదోంట కరుదెంచెం? 
గావవి మందంపు గతులు గాని; 
తిమిరంబు లేలకో దివమందె పొడకట్టెం? 
గావవి కేశపక్షములు గాని, 
యచలంబు లేలకో యల్లలాడ దొడంగెంా 
గావవి మెఖుంగుం జన్లవలు గాని; 
క్రొమ్మించు లేలకో కొమరారె మధువేళం? 
గావవి శితకటాక్షములు గాని; 


రై 


గీ. యెలమి నెలదీంగలేలకో మెలంగం దొడంగెం 

గావవి సురాంగనా జనాంగములు గాని; 

యనుచు నితరులు తముం గొనియాడ సతులు 

మిగుల గుసుమాపచయకేలిం దగిలి రపుడు. 12 
గీ పుష్పలావంబు గావించు పొలంతులకును 

సరసములు కాలయాపన సహములయ్యె; 

మదనతంత్ర ప్రవణలైన మదవతులకుం 

గొసరు మాటలు వలపుల కుసురు గావె. 18 


చతుర్థాశ్వాసము 139 


రా 


140 


ఇమ్ములం బల్లవాఢ్యమగు నీ విటపంబును జూచి మాట తి 
య్యమ్ముం దలంచితో సఖియం యప్పుడె కానంగ వచ్చె నీవిధం 
బమ్మకచెల్ల! ప్రాణసఖు లారడిం బెట్టెద రిట్టు చూచినం 

గొమ్మకు వచ్చెం గొమ్మయని గొల్లున నవ్వుచుం గేలిసేయుచున్‌. 


కోయంగోయంగ సహకార గుచ్చకములు 
మొలవకుండవు రావణు తలలమాడ్మిం 
బూవుపూాయంగం దనుమకపోదు సకియ; 
రామ యను పేరు దీని కర్ణంబుగాదె. 


చూతమటంచు డగ్గజిన చూతము నిన్నిట నెంతచేసెనే? 
పోతరమెత్తియున్న యలిపోతరవంబులం జీరి పంపుచుం 
భీతి యొకింత లేక తమిం బిల్చెను బల్లవహస్త సంజ్ఞం గా 
మాతురవృత్తి నున్న నింక నన్యుల పాపమె మంజుభాషిణీ! 


మధుపరాగయుతాశోక మహిరుహంబు 
కంటకితశాఖ ముంగురు లంట బట్టి 
చిరుత శాఖల గబళించెం; జెలువమోవి 
తనదు చిగురునం *జుంబించెం దరుణి! కంటె? 


ముత్యాలజల్లితో మురువు చూపంగజాలు 
మొల్లజొంపములు క్రొమ్ముడి నమర్చి 
నాసికాలంకార భాసమానంబుగాం 
బొన్నలమొగ్గలం బొందుపబచి; 
దంతంపుంగమ్మల ధాళు చూపంగనోవు 
సేవంతి క్రొవ్విరుల్‌ చెవులం బూని, 
మధుపాన నిభృత బంభర కర్ణికారంబు 
తుమ్మెద పదకంబు దొరయం దాల్చి, 
కల్పవృక్ష పరంపరా కల్ప్యమాన 
భవ్యనవరత్న మయ మహాభరణ భరణ 
కలిత శృంగారములకన్నం జెలువుగలిగి 
సురసతులు వొల్చి రొక వింత సొంపుతోడ. 


14 


15 


16 


17 


18 


తపతీ సంవరణము 


కం. పెనుపొందు జఘన కుచకచ 
ఘనభారంబులకుం దోడు గంపలకొలందిన్‌ 
ననసొమ్ములు పేవెయిం దాలిచి 
పనివడి బయలీది రపుడు భామినులెల్లన్‌. 


ఆ.వె. చిలుపం జిలుపం జెమట చెక్కుల *జారంగ 
నలత వొడమి యూర్చు లగ్గలింప 
మందకేలి సలిపి మారుతార్థినులయి 
వచ్చిరి పనిం దిరిగి వనితలపుడు. 


pm 


మధుపసంగతిం గూడిమాడి నిద్రింపంగా 
గినుకం బద్మిని కోపగించెననంగ, 
మధ్యందినంబున మదనారి మూర్తియై 
తెగువ మూండవకన్ను తెజచెననంగ; 
రవికాంతములయందు రవులుకొన్న హుతాశి 
ప్రతిఫలింపంగనైన బలిమి యనంగం, 
గుముదినీ విధుల మక్కువ వెడలించు చే 
తనం బెట్లు పెనుమంట దాతననంగ, 


గీ. వలపుతోం బూవులకుం బరువములుగెంట 
సతుల యవతంసముల ఘర్మజలములంట 
దొగల నెయ్యంపుం జెలికానితోడి జంట 
బంటుగా జూచె నడుమింట బడుగుకంట. 


గీ.  తోడిలతలెల్ల విరులచేం దొంగలింప 
నొక్క జాజియె ఖీన్నయై యున్నయట్లు 
తోడిచెలులెల్ల యుపవనక్రీడ సలుపం 
దపతి చింత వహించి సంతాప *ేమందె. 


చతుర్థాశ్వాసము 


20 


21 


22 


141 


142 


తపతి చెలికత్తెలతో జలకేళి సేయుట 


ఇవ్విధంబున విహారవిలాసినీజనులు నిబవిడముఖమారుత ప్రేరితంబులైన 
పయోధరంబులు పెంజెమట సోనవానలు గురియ, వాహినులై “నవరోమ 
రాజి ముక్తాలతా కపట కళిందనందనీ సురధునీ ప్రవాహమార్గంబుల నాభీ 
సముద్రగామినులైన జలవిహార శారదారంభంబున *నింకింపం దలంచి 
వికచకమల కల్లా ప్రచయ నిష్యంద మకరంద బిందు ధారాళ ధారాలహరీ 
కూలంకషంబైన కొలనుం (బ్రవేశించి రొమ్ములబంటి నీటనిల్చి యచ్చెలువ 
విరహ సముద్ర లంఘనంబునకుం గట్టిన 'సేతుబంధంబనం జనుగొండలు 
(కాండల) పోలికం జాలు గట్టుకొని చూపట్టు బంధురతాంధకార సంబంధ 
ధమ్మిల్లసందోహంబులు కబంధపానానుసంధాన నీరంధ్ర నీల కంధరంబులై 
విరియం బృథులబిసవిసరంబులను చిమ్మనం[గ్రోవులం బయఃవూరంబు 
చిమ్ముచు సామి పుల్లతామరసంబులను బుబిటా కొమ్ములం గింజల్మసహిత 
పంకజ మరందంబను కుంకుమజలంబునం దొప్పదోంగుచు నొకరొకరికి 
బాసటయై కవిసి వేసటలేక మార్కొను సమయంబున నన్యోన్య వక్షోజ 
భారంబులం గొట్టువడిన సలిలపూరంబు కలహాయమాన మహోక్షద్వయ 
మధ్యంబునం దత్తరించు వత్సంబులాగునం బజవ నవకాశంబులేక యల్లలాడం 
బైకొనివచ్చు నుద్ది ముద్దరాలింగని కరతలంబున సలిలపూరం బప్పళించుచుం 
బుప్పొళ్లు పైంబైం గుప్పళించుచు. జెబువునీరు సల్లి వరంబు వడయుటకు 
మారు కావరంబు వడసి తేనెయని యూరడించుచు వలలకు లోనుగాకుండ 
మీల పిల్లల కింతలు గజవ నొజిపరులైన విధంబున విలోకనంబులు దీనికిం 
జౌకళింపం దొడంగెనని పరిహసించుచుం గమలాకర లక్ష్మియు నీరు 
పాపలంగూడి క్రీడించుజాడం దామరతంపరలైన విహారంబుల వినోదించి 
కేళీ సరోవరంబు వెడలి చతుర్విధాలంకారంబు లవధరించి యొక్క మాధవీ 
మంటపంబునం జంద్రకాంత శిలాతల ్రదేశంబున. 28 


తపతీ సంవరణము 


తపతి మన్మథపూజ సేయుట 


ల్‌ 


వేండుక నెలదమ్మితూడు గంబము లెత్తి, 
కలువరేకులబోదె లలవరించి, 
పరువంపు విరుల చప్పరము చొప్పుగం బన్ని 
మొగలిరేకుల దళ్లు బిగియంగట్టి, 
పన్నీటం గులికిన పై గోవ జవ్వాది 
కపురంపు టరుంగుపైం గవయ నలంది, 
మొల్లపూమొగ్గల ముగ్గు నిగ్గుంగ బెట్టి, 
మల్లెపూవులం బాలవెల్లిం గట్టి, 


గీ చెబికువిలుపూవుటమ్ములు చెంతనిలిపి, 
పడంతు లప్పుడు చెంగల్వ పాన్సుమీంద 
ననలవిలుకాని నావాహనంబొనర్చి 
పూజలొనరించి వినుతింపం బూనిరపుడు. 


శాం. కాంచీవప్రనితంబ దుర్గనగరీ కల్యాణ సింహాసనో 
దంచన్నిత్య నివాస దుర్గమయ! కోదండ ధ్వనజ్ఞ్యాలతా 
కించిట్టంకృతి కింకరీకృత మహాగీర్వాణ మూర్చన్య! దో 
® 
శృంచత్సల్లవ ఖడ్గ నిర్ణిత కంజాతాసనస్వాంత! యో 


పంచాస్తా! యని మొక్కి యమ్మదవతుల్‌ ఫాలస్థహస్తాబ్దలై. 


కుసుమ కోమలిమీందం గోపింప జెల్లునే 
పోషింపం దగుంగాక పుష్పబాణ! 
మీనాక్షిపై నింత మెజమెజసేతువే 
చేరి మీనాంక రక్షింతుగాక! 
పక్షీకరింపర రూక్షీంప నేటికి 
కీర భాషిణిమీందం గీరవాహ! 
యలివేణిమీంద బిట్టలుగ నేటికినింత 
తూలి శిలీముఖజ్యాలతాంగ! 


లా 


చతుర్థాశ్వాసము 


24 


25 


143 


కం. 


ల్‌ 


144 


యబలం గావంగదయ్య యో యంగసూతి! 

రమణి మన్నింపుమయ్య యో రతికళత్ర! 

యింతి గరుణింపు మయ్య యో హృద్యరూప! 

మెలంత రక్షింపుమయ్య లక్ష్మీకుమారం 26 


ఈ క్రమంబున వలపులరాయనిం దద్భలంబుల నారాధించుచుండి రంతక 
మున్న సంవరణుండు సూర్యోదయావసరంబున వేంటవెడల నుత్సహించి. 
27 


ఆజానేయ హయంబు (నెక్కి తమితోనాభూమిపాలుం)డు ధా 
త్రీ “జాని ప్రభవానుయాతుండయి ద్వాత్రింశన్నిశాతాస్తుందై 
“నెజప్రాణ సమాన సత్బ్పరిజనుల్‌పార్వంబులన్‌ మూంగిరా 
రాజత్తేజముతోడం దా వెడలె శూరథ్రేష్టుం డత్యుద్ధతిన్‌. 28 


క్రమమున వెనుకొని రవుతును 

సమకట్టుల జల్లు లమర నంజోగముతో 

చమరీ మృగము...................... 

See నెకియరుదెంచిరొగిన్‌. 29 


మలయు సింగమునైన మార్శొని యొకకోలం 
బడనేయు వైఖరి బరిఢవించి 
గజమధ్యముల (నొక్కకత్తివేటునం దుండె 
ములుసేయు హస్తకౌశలము గలిగి 
సిడెములనేకోలు బెబ్బులి తండంబు 
సమయించు పెనుసాహసమున మించి 
పజచు జింకలనైనం బ(టురయంబునం బాలీ 
మసలక పుట్టు దీమసము దాల్చి 
“3్రైవులుగొంటైన గుంటైనం ద్రైశ్లియున్న 
నడవి మెకముల రొప్పని యట్టి భటులు 
వెండికట్టుల వింద్లుం (బసిండి పూంత 
యలుంగులొప్పారన)రు దెంచి రథిపుకడకు. 30 


తపతీ సంవరణము 


రా 


బంగారుగొలుసులంబట్టి నిల్పంగరాని 
జవసత్వములు గల జాగిలములు 


గా 


నుడ్జీనగమన నీదోద్భవంబులం బట్ట 
డిగ్గన నుంకించు డేగపాంయజు 
కనుకట్టుమైనుండి ఖచర పక్షులచప్పు 
డాలించి సైంపని జాలెకదుపు 


మతియుం దతికొన్నయాఖేట మార్గమునకు 

వలయు సాధనములు గొనివచ్చిరపుడు 

హయము నడపించు నృపతి సమక్షమునకు 

(నశని సంకాశులగు మృగయాభిరతులు) 31 


వచ్చిన లుబ్బకప్రముఖవర్గము సన్నహనంబు గాంచి యా 

తెచ్చిన సాధనంబులను దేరి కనుంగొని రాజు మెచ్చి పెన్‌ 

మచ్చిక నాదరించె నిల మానవ నాథులు భృత్యకోటి కిన్‌ 
మెచ్చులొసంగంగా వలదె మేలిమి కార్యాముఖాంతరంబునన్‌? 32 


ఆ సమయంబునం బాదరసంబు వైఖరిం ద్రొక్కినచోటు ద్రొక్కక, సారంగంబు 
భంగి నాకాశంబునం దజుచుగాం బఅచుచు; సేసుడిగాద్బు చందంబున 
గేడెంబు దిరుగుచు, మనంబు విధంబునం బనిచిన యెడకు నరుగుచున్న 
మరుత్తురంగ *బాంధవంబైన ధవళ సైంధవంబును యథేచ్చంబుగా నడిపించి 
నిదాఘ సమయోష్టంబుల భాతిం గ్రూరసత్వంబుల సమయించువాండై 
వనమహిష విషాణకోటి తాదనంబులం జంచరించు ఘనమహీరుహ 
విటపా(గంబుల నిద్రించి బిట్టులుకిపడి మేల్మని శాఖావలంబులై మధుమక్షికా 
పరిక్షిప్రక్షాద్రపదంబులన వ్రేలాడు భల్లూకనికరంబును, భీకర సూకరంబు 
లతికోమలంబులైన మోరలం జాతుర్యంబు వజయ నిమిీిషంబున 
వలయాకారంబులుగా ధరణీవిచారణం బొనరింప నవి యగాధంబులైన 
యోదంబులుగాం దలంచి భయపడి లంచంబులిచ్చు మాడ్చి మండువేసవినాటి 
వేసటలేకుండ గండస్రవన్మద జలాసారంబులం గాసారంబులు నిర్మించు 


చతుర్థాశ్వాసము 145 


కం. 


లా 


ఆ.వె. 


146 


భద్రమాతంగ యూథంబును, విశాల ?'శిలాతల విశాంతగవయధేను 
పయోధరంబు లవిసి కురిసిన గాలువలుగట్టి జాలువారి పరిపూర్ణంబైన 
పరతల్పంబుల పాలుద్రావం గలిగి యీనిన పులులబారికిం దప్పి ప్రతిదిన 
ప్రవర్ణమానంబులై యాము కవిసియున్న శార్జూలజాలంబులుంగలిగి 
పిశునజనప్రధానంబైన రాజాస్థానంబురీతి నమ్మ హాగహనంబు దురవగాహంబై 
యుండె; ధనుర్ధరుల వేంటకాండ్రం బురికొల్సి యసహాయశూరుండైన 
యారాకుమారుండు వేతాక్క ప్రదేశంబునకు6 (బ్రవేశించువాండై కళా 


ఘాతంబునం దురంగంబునకుం జుజుకు *బుట్టించి! 


హేషారవంబు తోడనె 

భీషణమై దిక్కు లద్రువం బృథివీ రమణీ 

భూషణము హయారోహణ 

నైషధుం డత డెంచి సింహనాదముచేసెన్‌ 

అపుడంతరంగంబునందు.6 గొందలమంది 
పొదరిండ్లు దూటు బెబ్బులికులంబు 

లొండొంటిం గూడక గుండియల్‌ ర్సుల్లనం 
గలగుండువడి పాటు గండకములు 

ఖీంకారములతోనం గిసకొట్టి గట్టుల 
గగ్గులుకాడిన గజఘటలును 

పజవంజాలక చౌటి పతియలలో నీంగి 
నేలవట్టిన యట్టి కోలచయము 


గలిగి కలంగి యల్లకల్లోలమై చూడం 
బిట్టపిడుగువంటి బెట్టిదంపు 
బొబ్బ విన్నమాత్ర భూకంపమైనట్లు 
కళవళించె సకలకాననంబు. 


33 


34 


35 


తపతీ సంవరణము 


కం. 


ల్‌ 


ఆ.వె. 


కం. 


ల్‌ 


అయ్యెడం జెదరిన మెకముల 

కొయ్యన వింగ్లెక్కువెట్టి యోధులు చుట్టుం 
జయ్యన వలగొని వానిని 

వ్రయ్యలు గావించి రంపవానలచేతన్‌. 


అవె యంత ప్రొద్దు నీహదను పట్టులనుండి 
కదలెం బిల్లలపంది కదుపు వరుస 

లివె “కొండ వణుంకులో నిరవుచేసుకయుండి 
తిండి కేంగెడుం బసిదిండిపోతు 

లవెమందగొజియల యపమృత్యువులం జూడు 
టెంకుల విడని తోడేళ్ల చాలు 

లివె గాలి గదలు బొంగువెదుళ్ల రవళికిం 
జిక్కి నిల్మడగొను జింకమంద 


లనుచు వాని ోరఠావు లరసి యాటవికులు 
చుట్టుపోంగువారి చోపువేంట 

మెకము కులమునెల్ల నొకవాగు నీరు ద్రా 
వించి రేమి చెప్ప వేంటసొంపు. 


అప్పుడు సింగిణి వింటం 
జప్పుడు గాకుండం దొడిగి జనపతి శరముల్‌ 
తెప్పలుగ, నేసి మెకములం 


గుప్పలుగాం బడంగం గెడపెం గుంభినిమీందన్‌. 


శరభ సంఘం బెల్ల శరభగ్నమై కూలె 
గండకంబుల పిండు గండడంగా 
2కి ంగంబులం గురంగ సంగంబుచూపట్టె 
మదగజంబులు సదమదములయ్యె 
బెబ్బులితండంబు *పిట్టపించములయ్యె 
నలుగులపాలయ్యె నెలుంగులెల్ల 
మహిషపుంజంబులు మహితలంబునం దెళ్లెం 
గోలజాలము పెడగాలువడియెం 


చతుర్థాశ్వాసము 


36 


37 


38 


147 


దక్కిన మృగంబు లన్నియు జక్కులగుచు 
సదరు గండలు మిల మిల మెదలుచుండ 
ఘోరతరమైన మృత్యూపహారభూమి 
కరణి జూపట్టె నప్పు డక్మాననంబు. 


వనమయూరవృత్తము. 


కం. 


కం. 


ల్‌ 


148 


ఆమిషముంజూచి యటకై వనమయూరం 
బా మహిని వ్రాలుటకు నాకసమునన్‌ రా 
నామిషము చేకొని ధరాధిపవతంస 


స్వామి వెసపట్ట నొక సాళువముం బంపెన్‌. 


ఆ సాళువంబు గనుగొని 
గానముపైయాస మాని కడు నుద్దవిడిన్‌ 
వేసరక నెమలి వజచిన 

నా సాళ్వము వెంటనంటె నతిరోషమునన్‌. 


రాజన్యుండు నా వెంబడి 

నాజానేయంబుం బఅపి హయఖుర పుటకో 
టీజనిత ధూళి దట్టము 

గాం జీకటి (గ్రమ్మం దెరవుగానక చిక్కెన్‌. 


కొంత దడవున బయలైన కుంభఖీనీశుం 
డట మయూరంబుసాళ్వంబు నరసియరసి 
యొందుం గానక నివ్వెజ గంది కుంది 
యిర్ల సింగని విధమయ్యె నేమిచెప్ప. 


తురగాధిరూఢులు తురగావతీర్లులై 
యాడకాడకు నిల్చి రలసి సొలసి 

పవన వేగముకన్నం బఅవంగం జాలిన 
*రిలుకాటు దగ నొంటి వెనుక *బడిరి; 

పులిగోళ్లు గజదంతములు చూజగొనువేడ్క 
వెనుకొని రారైరి వేంటకాండ్రు 


39 


40 


41 


42 


43 


తపతీ సంవరణము 


ఆ.వె. 


కం. 


రై 


హితులైన పరివార మెండతాంకునం జాల 
వడందాయి త్రెళల్లిరి వాంగుపొంత; 


వేంటమటజగినట్టి వెంగలిజేనికి 

బలము లేల యేష్యఫలము లేల? 

వేంటకతనగాదె వెరవెల్ల గోల్పోయి 

తబిసితిట్టు గుడిచె దశరథుండు? 44 


ఆ సమయంబున దనసామ్రాణితేజియు నడవలేక చిక్కిన దిగవిడిచి 
యొంటినిం బాదచారుండై యరుగునెడ ననతి దూరంబున. 45 


కేలి వనాంతరాళ నవకేసరముఖ్య లతాంతసౌరభ 

శ్రీలహరిన్‌ హరించి సరసీవరసీమ సరోజమండలో 

త్తాలసుగంధమున్‌ గొని కదంబము గూర్చుకవచ్చి మేదినీ 

పాలుండు హా యనన్‌ విసరెం బ్రన్ననిగాలి ప్రమోదశాలియి. 46 


మరుదంకురములు వచ్చిన 

తెరవున సంవరణుం డరిగి దివ్యవధూటీ 

నిరుపమ తనువల్లీరుచి 

సురుచిరమై యున్న తోంట సొబగుం జూచెన్‌. 47 


తపతి యుండు వనమునకు సంవరణుండు వెడలుట 


విభమవతులిందు విహరించిరో కాని 
యావకాంకితమయ్యె నవనియెల్లం! 
బుష్పాపచయకేలిం బ్రొద్దుపుచ్చిరా కాని 
వనలక్ష్మి కొదవెం (గగ్రొన్ననలలేమి! 
హస్తంబులకు రెమ్మలందకుండెనొ కాని 
ముని వ్రేళ్లనిక్కిన యనువుదోంచెం! 
గేలీసరసిలోనం గ్రీడించిరో కాని 
కుచకుంకుమం, బంటెం గొలంకునీటి! 


చతుర్థాశ్వాసము 149 


pm 


కం. 


150 


కనుచు వనవాటి యాద్యంతమరసి వచ్చి 
మొగులులోపలి క్రొమ్మించు మొలకలట్లు 
తరులతాంతర్జిత్రాంగ విస్ఫురణ మెజయు 
దివ్యవనితలం గాంచె ధాత్రీవరుండు. 


ఆంకలి దప్పులం బడలినందుకుందోడు పిసాళికోయిలల్‌ 
కూంకలొనర్చి డెందమును గుందంగంజేయంగం గోరుచుట్టుపై 
రోంకటిపోటు కైవడి మరుండును నేంచందొడంగె; నిట్లు ము 


క్మాంకలం) జిక్కి యాధరణికాంతుండు వారలంజూచి యాత్మలోన్‌. 


రాచిల్మలో కావు, రాచిల్మలైనను 
బక్షంబు లిరువంకం (బ్రబలకున్నె? 
పూందీంగెలో కావు, పూందీంగెలైనను 
గమనచాతుర్యంబు గలుగుటెట్లు 
క్రొమ్మించులో కావు, క్రొమ్మించులైనను 
నిద్దంపుందనుకాంతి నిలిచియున్న? 
ఫణికన్యలో కారు, ఫణికన్యలైనను 
బదపల్లవచ్చాయ వజలుటెట్టు? 


లీమురిపె, మీ విలాసంబు, లీబెడంగు, 
టీయొజపు, లీ జిగిబిగియు నెన్నిచూడ 
మర్హలోకంబు జూడంగ మహికి డిగిన 
దేవకన్యలు వీరు సందియములేదు. 


సరసం జెలులెల్ల మెలంగం 

దరుణీమణి యొజపు నృపవతంసము గాంచెన్‌ 
వర నవరత్నంబులలోం 

(దరళంబగు హీరకళిక తళుకుంబోలెన్‌) 


వంకరవోని చంద్రకళ, వాసనగల్లిన పైండి బొమ్మ! ము 
వ్వంక పసిండి తోడ నొబివచ్చిన కస్తురివీణ, చెల్వుచేం 
గొంకరవోని కప్పురపుంగ్రోవి! (మదాళి గరున్మరుద్ధతిం) 
జంకనిపూవుంగొమ్మ యనం జంద్రనిభాస్య చెలంగె సన్నిధిన్‌. 


48 


49 


50 


51 


52 


తపతీ సంవరణము 


కం. 


em 


రై 


పలుకుల నమృతము చిలుకన్‌, 

జలజల కెమ్మోవి వలనం జక్కెర యొలుకన్‌, 

దళతళ మెయిజిగి బెళుకన్‌, 

నెలకొను శృంగారరసము నిలువునం గులుకన్‌. 58 


అప్పుడా రాజకుమారుండు వనితామణులకుం దనరూవు చూవిన 
నదృశ్యత్వంబు గందురను భయంబునొంది యొక తరుస్మంధ మూలంబున 
నొదిగి యిట్లని వితర్శించె. 54 


సంవరణుండు తపతిని జూచి వర్ణించుట 


తొలుకాటు మెజుపులో, యెలదీంగె తజుపులో, 
తెజవ మేయొజపులో తెలియరాదు; 
పవడంపుం దీవయో, చివురాకు రీవియో, 
యిలనాగ మోవియో యెజుంగరాదు; 
నలుపు మానికములో, యలికిశోరకములో, 
కలికి పెన్నెజకలో కానరాదు; 
మరువింటి తూపులో, మచ్చంపు రూపులో, 
తరలాక్షిచూపులో యరయరాదు; 


ఖచర కన్యయొ కిన్నరాంగనయొ కాక 

నీ చకోరాక్షినేరీతి నెజుంగంబోలు? 

కలదె యిటువంటి సొబగు భూకాంతలకును? 

నేగతిం దరింతు సందేహ సాగరంబు? ర్‌ర్‌ 


హరినీలముల చాలు, నలిజాలముల డాలు 
కడు డీలువడం గప్పుం బడంతికొప్పు; 
పగడంబుల మెబుంగు జిగికెంపుల హొరంగు 
గెలువం బరగు రీవి చెలువమోవి 
యరవిందముల యంద మలచందురుని చంద 
మిల క్రిందంబడ నోము నింతిమోము 
నెల వెన్నెలల నంచు బలుచెన్ను గల మంచు 
నిరసించుటకుం గ్రొవ్వు నెలంతనవ్వు 


చతుర్థాశ్వాసము 151 


కం. 


రై 


152 


చిలుకపలుకుల నమృతంబు చిలుకు బలుకు 
మరలు తలంపులు మరునికి మరులు కొలుపు 
చలివెలుంగు కళలను మాపు వెలందిరూపు 
భుగభుగని వాసనల నీను పొలంతిమేను. 


తళుకుం జూపులం జిజునవ్వు దొలకరింపం 
దొలుకరి మెజఖుంగుందీంగలం దొలంచు నిట్టి 
వనితను వరించినం గదా తనకు నపుడు 
సంవరణనామధేయంబు సఫలమగుట. 


సారెకు మానసప్రభవశైవలజాలము సంగ్రహించి, శృం 

గార రసంబనం దొలంచి, కమ్మని కస్తురి దావిగట్టి, వా 

లారు నఖాంకురంబులం (బ్రియంబున దువ్వియు6 జల్లిజొంపముల్‌ 
గా రచియింపంబోలు రతికాముకుండీ యెలనాగ పెన్నెరుల్‌. 


రాకేందువదన (క్రొమ్ముడి 
చీకటి జొంపంబులయ్యె సిద్ధం బరయన్‌ 
గాకున్న వదన చంద్రుని 
ధాకకు వెఐ చజచి వెనుక డాంగంగ నేలా. 


కీరభాషిణి చూపు క్రేళ్లు వీక్షించినం 
గలువతోరణములు గట్టు నెదుట; 
నబల వాక్రుచ్చిన నధరబింబంబునం 
దేటతియ్యని జుంటితేనె *వడియుం; 
బడంతి కేలెత్తిన బాహమూలచ్చాయ 
దీనారటంకాల సోన గురియుం; 
గొమ్మ పయ్యెద జారం గుచకుంభదీధితు 
"లీను మెరువులం గోటానకోటు; 


లిట్టి యద్భుత మెన్నండు నెజుంగ మెందుం; 
ద్రిభువనీలక్ష్మి యీరీతిం దిరుగంబోలుం! 
గాక యీ కొమ్మ నిర్మింపంగాం దరంబె 
ధాతకైనను మరి వాని తాతకైన? 


56 


57 


59 


60 


తపతీ సంవరణము 


ల్‌ 


రై 


భాస్వరంబైన మదకోకిలస్వరంబు 

పంచమంబని పెద్దలు పల్మ విందు 

మీ మధురభాషి కీ మధ్యసీమకెల్ల 

మధ్యమంబౌట యాశ్చర్యమహిమ యెపుడు. 61 


మగువ కన్పొమ్మలు మరుండుో*గానండు గాక 
కనిన వర్ణింపండే కమ్మవిల్లు! 
శుకసాది సతిమోవి చూడండుగాక చూ 
చిన జేతంబట్టునే చిగురువాలు! 
నతనుండు సుదతి నూగారెబుంగండుగాక 
యెతింగినం దేంటినా రేలపూను! 
నంగంజుం డతివ చూపరయండుకా కర 
సిన బారవేయండే *ననములుకులు! 


పోలిరియ నుసిరాలుపూవుల విల్లదేల? 

పట్టం బసలేని చిగురాకుంబట్టె మేల? 

యనయమును దూలు తుమ్మెద గొ నయ మేల? 

యంటినను గందు గ్రొన్ననయమ్ము లేల? 62 


ఇట్లు జగదేకమనోహరంబులైన యీ తలోదరి సౌభాగ్యంబులు రాజ కీరంబు 
వలన జ్ఞాతచరంబులైన యా తపతికిం బోలె వీక్షింప సామ్యంబు లగుచున్నవని 
వితర్శించి. 63 


కనుసన్న గావించి కలికి రమ్మందునో 
రాకున్న సిగ్గుచే రట్టుగాదె? 
నెలంత డగ్గరనేంగి నిలిచి వీక్షింతునో 
వడి నదృశ్యంబైన వగపుగాదె? 
యతివ నీ పేరెవ్వరని విమర్శింతునో 
మరుమాట యీకున్నం బరుసుగాదె? 
పడంతికి నా విన్నపము చెప్పిచూతునో 
వినకున్నం గార్యంబు వెగటుగాదె? 


చతుర్థాశ్వాసము 153 


కం. 


154 


యీ చకోరాక్షి నొనగూర్చ నెవరివశము? 
పక్షపాతంబు దప్పక పరిఢవించి 
యకట! యాకస్మికంబుగా నతిజవమున 
నాటి రాచిల్మ వచ్చిన నయముగాది!! 


బంగారు వంటి మేనును, 

సింగారము దొలుకు మోము జిగియును గల యీ 
యంగన సాంగత్యమునకు 

గంగాధరుం డే మహాత్ముం గల్పించెనొకో. 


ముత్యపు సరాలు కోటులై ముటువుచూపు 
పడంతి కుచదుర్గ యుగము చేపడకయున్న 
జలధి వలయిత భూచక్రశాసనైక 
వీరుండైనట్టి నాకును వెలితి గాదె? 


ఉరుతరమైన యాసతి పయోధర మండలమందునుండి య 
స్ఫురిత నిజాంగకుండగుచుం బువ్వుల విల్తుండు మేఘనాదుండై 
పరుష విషానల ప్రసవబాణము లేసె నృపాలరాజ శే 
ఖరునిపయిన్‌ జగ(త్రవణకాంతి *సమృద్ధ్వభిరామచంద్రుపైన్‌. 


సింధుగభీరుండయ్యు నృపశేఖరుం డీగతి నింతిం జూచి కా 
మాంధ మనస్కుండై పదరి యంగనిగూహముమాని యా తరు 
స్మంధతలంబు వాసి ఘనజాల వినిర్ణత పూర్ణయామినీ 
బంధుండు వోలె నా దివిజభామల డాయంగ వచ్చెనంతటన్‌. 
అచ్చంబైన సువర్ణదేహరుచితో, హాసస్సుటాస్యంబుతో 
నుచ్చైర్భాహు విలంబితాంశుకముతో, నుద్వేలరాగంబుతో, 
నచ్చందంబున పచ్చు రాజుం గని వారాకస్మికంబందుచున్‌ 
విచ్చున్మొగ్గ విరాలిమొగ్గ యగుచున్‌ విచ్చేసి రయ్యంగనల్‌. 


64 


65 


66 


67 


68 


69 


తపతీ సంవరణము 


ఆ.వె. 


ల్‌ 


తపతి సంవరణుని జూచి యదృశ్యయగుట 


ఆ యవనీవిభు రూపముం 

బాయక వీక్షించి తపతి ప్రాణసఖులతో 

మాయమయి చిలుక చెప్పిన 

ప్రాయపు రాకొమరుం డనుచుం బ్రబలిన లజ్జన్‌. 70 


అచటం గదలిపోక యా విశాలేక్షణ 

యోగమాయచేత నొదిగియుండెం 

బూర్వశైలపిహిత శర్వరీసహచర 

రేఖవంటి *ోరూపరేఖం దనిరి. 71 
సిగ్గువడి యదృశ్యంబై 

యగ్గిరికుచ యుండెం బోక; యనురాగాబ్దిన్‌ 

ముగ్గురు వేల్పుల ముంచిన 

్రెగ్గడుయగు మరుని దనుకరింపం దరమే. 72 
అప్పు డొప్పులకుప్పయగు నప్పల్లవాధరి చూపు దప్ప నుప్పరంబున కెగసి 
యదృశ్యంబైనం దెప్పరంబగు నద్భుత విషాదవేదనలం బొక్కుచు నక్కు మార 
కంఠీరవుం డిట్లనియె. 73 


మరుం డింద్రజాలిక మహిమ గైకొనివచ్చి 
'భ్రమయించి తెచ్చిన పద్మముఖులొ! 
కొలంకు లోపలనుండి కెలంకుల విహరింప 
బయట నిల్చిన “నీరు పాంప లొక్కా! 
తరు విలాసంబులు దార్మొని దర్శింప 
వచ్చిన దేవతాోవనితలొకా! 
జలధరంబులం బాసి జగతీతలంబునం 
ద్రిమ్మరు క్రొమ్మించు దీంగెలొక్కొ! 


యిట్టియాకస్మికం బెన్నం డెజుంగ ముర్వి; 

నకట! *మున్నటి యట్లనే యణంగిమణింగి 

యుండ*'కేలిట్లువచ్చితి నారిమలేక? 

యింకం దలచూపరొక్కొ యయ్యిందుముఖులు! 74 


చతుర్థాశ్వాసము 155 


ఉ. ఆ నగుమోము, “నా తుజుము, నా యొదురొత్తు మెజుంగుం జన్నుదో 
యా నిడువాలుంగన్నుంగవ, యా నునుజెక్కులు, నా పిజుందు సాం 
పా నిజుపేద నెన్నడుము, నప్పటికిం దలపోసి చూచినన్‌ 
మానసవృత్తి దా నిమిషమాత్రనె నీరయిపోవకుండునే? 75 


ల్‌ 


కొమ్మయల్లాడినం గొమ్మయల్లదె యని 
తరువనాంతరములం దగిలి తగిలి; 
యళులు మూంగిననైన నలివేణి యది యని 
యరవిరి జొంపంబు లరసి యరసి; 
మీను తళుక్కన్న మీనాక్షి యని చేరి 
కొలంకు పట్టులజాడ నిలచి నిలచి; 
చిల్మపల్మిననైనం జిలుకలకొల్మి య 
ల్లదె యని యెల్లచో వెదకి వెదకి; 


ఆ.వె. నెమకినట్టి యెడనె నెమక నుద్యోగించి, 
చూచియున్న కడనె చూచి చూచి, 
కాననాంతరంబుం గలయం ద్రిమ్మరుచుండె 
నావం ద్రావినట్ల భూవరుండు. 76 


శా. హా రామాతిలకంబ! హా మదవతీ! హా పూర్ణచంద్రాననా! 
హా రాజీవదళాక్షి! హా కరటికుంభాభోగ జృంభస్తనీ! 
హా రంజద్దుణమంజరీ! యనుచు హాహాకారశబ్దంబుతో 
నా రాజన్యుండు ధాత్రిపైం బొరలు నత్యంతానుతాపంబులన్‌. 77 


క. ఆ రీతి నృపతి వాగులంగ 
నారీతిలకంబు నిజ మన స్థిర కరుణా 
పారీణతం దలచూపుట 
కూరీకృతబుద్ధియగుచు నూహించి మదిన్‌. 78 


em 


ఇతని సౌందర్యంబు నీక్షించి కదలిపోం 
బదములు రా వెట్లు గదలుదానం? 

దోడిచేడియలెల్లం దొలంగి పోవంగ నొంటి 
నే నే విధంబున నిలుచుదాన? 


156 తపతీ సంవరణము 


రై 


నామీంది తమిం బొర్లు భూమీతలేంద్రుని 
బాయంగలే నేమి సేయుదాన? 

నేకాంతముననుండి భూకాంతుతోం గూడి 
భాషింప నేరీతిం బరగుదాన? 


మానసంబెల్ల డోలాయమాన మగుచు 

విడువ కుజ్టూంతలూగంగం దొడంగెం జాల; 

నేవిధంబున నిలుతు ధాత్రీశు మలం? 

గోర్కె యేరీతి సమకూరుం గొదువలేక? 79 


ఇతని గుణాళి వైఖరియు, నీతని చారువిలాస వైభవం, 

బితని సురూప సంపదయు, నీతని మోహనదేహ మాధురీ 

చతురిమం *జూతురేని నెలజవ్వన మంతయు మీందుకట్టిదై 

వతసుతలే తదీయ పదవారిజ సేవలుసేయకుందురే? 80 


ఈ రాజును మధురోక్తుల 

నూరార్చెదంగాక యనుచు నురుతర యోగ 

ప్రారబ్ద మాయ వీడ్శొని 

యా రాజు సమీపభూమి కతి రభసమునన్‌. 81 


తపతి సంవరణునకు మరలం గన్పించి మాటలాడుట 


శింజాన మంజీర సింజిత ధ్వానంబు 
మట్టెలరవళితో మచ్చ రింప, 
ధగధగత్తాటంక ధాళధళ్యంబులు 
చెక్కు టద్దముల పై6 జిందులాడ, 
సమవృత్త వక్షోజ చాకచక్యంబులు 
జిలుగుపయ్యెదనుండి వెలికి నురుక, 
లజ్ఞాభరంబును లలితానురాగంబు 
వీక్షణంబులయందు వియ్యమంద, 


చతుర్థాశ్వాసము 157 


ఆ.వె. 


158 


రత్నభూషణకాంతులు రాయిడింప, 
సమద గంభీరవేది యానము దలిర్చ, 
నల్లనల్లన నేతెంచె నంబుజాక్షి 
ధరణిపతి పాలి సంజీవకరణి కరణి. 


హారిదళాగ్ర స్థితుండై 

భూరివ్యామోహ తిమిర పుంజగతుందై 
యారమణీ స్నేహము సమ 

కూరిన సోమకుల దీపకుండు కళం జెలంగెన్‌. 
తనుజూచినంతమాత్రనె 

మునుపటి కార్పణ్య మెడలి ముఖపంకేజం 
బున దరహాస వికాసము 

దనరన్‌ వీక్షించు పతికిం దానిట్లనియెన్‌. 


ఏమిటికి విలాపించెదు 

భూమీస్టలియందుం బొరలి పొరలి? సరోజ 
శ్రీముష్టింధయమగునీ 

మో మేటికి వాడె భువనమోహన రూపా! 


అనవుడు నోలతాంగి! వినుమా నిను “మా యెలందోంటలోపలన్‌ 
మును శుకవాక్యపద్ధతుల మోదమునన్‌ వినినంతనుండియున్‌ 
వినుకలికూర్మిం జిక్కి యిట వేడుక నీరమణీయరూపమున్‌ 
గనుంగొని నీవదృశ్యవయినన్‌ మదిం గుందెద నేమిచెప్పంగన్‌? 


నను గాంధర్వ వివాహం 

బునం జేకొని పద్మకోటిం బురికొల్పెడునీ 
కనుసన్నల సకలంబును 

గొనకొని కావింప నేలుకొనుము శుభాంగీ! 


అనుడుం దపతి పలికె నర్ముండు మాత్రండి; 
యతని యాజ్ఞ మీటి నడుగెందైన; 
నాకుమటుంగు పిందెనైన నాకేరీతి 

నిను వరింపనగును నిర్మలాత్మ? 


82 


83 


84 


రి5 


86 


87 


88 


తపతీ సంవరణము 


క. నినుం చబైకొని చనుగుబ్బలం 
దనివారంగం గౌంగిలింపం దమకించియు నే 
యనువునను లోకలోచను 
కనుమూయంగ లేక యుందుం గాంతామదనా! 


89 


వ. అయిన నొక్క యుపాయంబు విన్నవించెద నవధరింపు; ని విగ్గిరి గుహాంత 
రంబున నివసించి జపోపవాసాదివ్రతంబుల మదీయజనకుండైన సూర్యు 
నారాధింపు;ు మతని యనుమతి వడసి యచిరకాలంబున నిన్ను వరించెద; 
సుఖంబుండుమని తన కటాక్షవీక్షణంబుల నారాజునకు నీరాజనం బొనరించి 
కొంతదూరంబు మజలి మజలి చూచుచు నరిగి, యంతట నంతర్జానంబు 
నొంది సభీజనులుందాను నిజనివాసంబున కరిగ; నిటి సంవరణుండు 
మూర్చాపరుండై యమాత్యకృత శీతలోపచారంబుల సేదదేరి, సచివప్రముఖ 
బలంబులం గరిపురంబునకుం బనిచి, సూర్యోపాసన క్రియా సమాహిత 


చిత్తుండై. 
సంవరణుండు సూర్యుని గూర్చి తపస్సుచేయుట 


చ. అఆటంజని కాంచె నా జనవరాగ్రణి యంబరచుంబికూటమున్‌, 
జటిల మునీశ్వరప్రకర చరుతపోవనపుణ్య వాటమున్‌, 
స్ఫుటతర పద్మకైరవ విశోభిత కేసరః కృపీటమున్‌, 
గటుతరదుష్మియా దురవగాహ కవాటము, రత్నకూటమున్‌. 


ఉ. ఆ కుధరావతంస శిఖరా(గములం బ్రభవించి యాపగా 
నీకము వేణిమార్గమున నిర్మలరత్నచయంబునెప్పుడున్‌ 
జేకొని యాత్మభర్తయగు సింధువు గూడంగ, నాటినుండి ర 
త్నాకరుందయ్యెంగాక, మటి యంబుధి కేడవి యిట్టిపో(డుముల్‌! 


శా. _ నైలింపాంగన లగ్గిరీంద్ర తటబ్బందంబందుం గ్రీడించు మై 
హాళిన్‌ మేఘము లెక్కివచ్చి యట యాతాయాతా”వాతాహతిన్‌ 
డోలాఖేలమునన్‌ సుఖింపం గని హృన్మోదంబుసంధిల్ల ను 
య్యాలోజంపలొ యంచుం బాడుదురు భిల్లాంభోజప్రేక్షణల్‌. 


చతుర్థాశ్వాసము 


90 


91 


92 


93 


159 


ఆ.వె. ఆ నగంబునందు మౌనిసంఘముతోడ 
జనవరుండు పర్ణశాలం గట్టి 
సేయందొడంగ౧౦ దపము శీతవాతాతపా 
జేయుండై వినిస్సహాయుం డగుచు. 94 


ఆశ్వాసాంతము 


ఉ. సింహతలాటరాయ! రణజిత్వర సత్వ సహ(స్రకద్వయీ 

జింహధనుర్గుణ ధ్వనివిశేష వశంవద దుందుభీ భవ 

ద్దంహరి గంహరాంతరవిఘట్టిత పద్మభవాండ దుష్ట శీ 

లంహరసంహరీ విమతలాలన లాలనరీ గజాంకుశా. 95 
క. నిర్భీకసంగరోద్భట 

దుర్భావిత విమత హరణ దోర్చల! హిమవ 

ద్దిర్భావకృద్య శ్రీ 

గర్భితొజగదంద! శౌర్య గరిమోద్దండా! 96 


సుగంధి వృత్తము. భీమసేన బాహుసార! భీమసేనవైరి హృ 
ద్భీమ సంగరాంగణోగ్ర భీమతుల్య విక్రమా! 
రామణీయక ప్రభాభిరామధామ! సత్మృపా 
రామ! యక్షయ ప్రభావ! రాయపక్షి సాళువా! 97 


గద్య. ఇది శ్రీ మద్దురుక్ళపావి శేషలబ్ధ సారసారస్వత పవిత్ర విలసదద్దంకి 
వీరయామాత్యపుత్ర సరస గుణసాంద్ర గంగాధర కవీంద్ర ప్రణీతంబైన 
తపతీిసంవరణంబను శృంగారకావ్యంబునందుం జతుర్ధాశ్వాసము. 


160 తపతీ సంవరణము 


సూచికలు 


1. శీతి- గ; శీత- క చ; 2. తారలుచంద్రరేఖ- క గ చ; 3. భోగిజన ప్రధాన 
నిశ్చింతము- చ; 4. మెదలన్‌- క గ చ; ర్‌. కిన్నెరలు- చ; కిన్నరులు -కగ; 
6. పట్టెములనంగన్‌- గచ; పట్టెసములనన్‌-క; 7. ప్రాణనాథులున్‌- గ చ; వారు 
వారలన్‌- క; రి. ముజ్బట- గ చ; 9. వచ్చి- క గ చ; 10. జుంబించె-గ చ; 
గబళించె- క; 11. ధరియించుక- గ చ; 12. వెడజార- చ; 13. మడరె- క గ చ; 
14. నవరోమరాజి- గ; సరోమరాజి- క చ; 15. నింకింప- గ చ; నిక్కింప- క; 
16. జాను-క గ చ; 17. నైజ- చ; వాజి- క గ; 18. తెవులకొంటైన- క; తెవులకొండైన- 
గ చ; 19. నురగాద్బు- చ; 20. కృత బాంధ - గ; 21. తలాతల-క గ చ; 
22, ముట్టించి - గ చ; 28. పడియల- గ చ; 24. గుండి పణుకు- క గ చ; 
25. ఠావు-గ; తావు - క చ; 26. సింగంబులకు(నృసంగరంగంబు- క గ చ; 
27. పిండపించ- గ చ; 28. విలుమంది- గ చ; 29. జిక్కె- గ చ; 30. వడయు-క 
గ చ; 31. లనుమేరువులను- క గ చ; 32. గానక కాక- క గ చ; 33.ననశరములు-చ; 
34. విరిసి- గ చు 85. సముద్యభి- క గ చ; 36. రూపురేక-క; రూపరేఖ- గ చ; 
37. నీటిపాప- చ; 38. వధువు- చ; 39. మున్నీటి-క గ చ; 40. కేలిట్లు- గ; 
కేనిట్లు-క చ; 41. నాతుకము- క గ చ; 42. జూపరైన- గ చ; 43.మాయపుదోట- 
క గ చ; 44. బైకొని-చ; బైకొను- క గ; 45. దంతావాతిన్‌- క గ చ; 
46. జంపములంచు - క గ చ; 47. గజదండ- క గ చ; 48. సంవరణంబను- గ 
చ; సంవరణోపాఖ్యానంబను - క. 


చతుర్థాశ్వాసము 161 


తపతీ సంవరణము 
పంచమాశ్వాసము 


క. శ్రీరమణ భరణ ఫణినిభ 
పౌరందర వజ్రఫలకభరిత భుజాధ్యా! 


హారితనుద్రథిమకళా 
హీర ప్రతికాశ! మలికియిభరామేశా! 1 
వ. అవధరింపుము. 2 


అరుంధతీ వసిష్ణులు సంవరణుని దగ్గరకు బోవుట 


సి కైవల్య విద్రుమ ఘనలతాజాలంబు 
చెలువునం గెంజడల్‌ జేవురింప 
'శేయోరమాసమాశ్లేషలగ్న పటీర 
చూర్ణం బన విభూతి సొంపు మెజయ 
ముక్తి గేహవితాన మోహనఫలగుచ్చ 
లీల రుద్రాక్ష మాలికలు దనర 
నిర్వాణమయ ధారుణీధరగైరిక 
చ్చాయ నా బ్రహ్మవర్చనము చెలంగ 
గి నంధకారంబు లీను కృష్ణాజినంబు 
తన తను స్పర్శ మిగుల బావనము గాంగం 


దోడు నీడై యరుంధతి గూడినడువ 
నట వశిష్ట్ణుండు వచ్చె రాజర్షికడకు. 3 


162 తపతీ సంవరణము 


క. వచ్చిన ముని దంపతులకు 
నచ్చుగ నర్భ్యాది విధుల నాతిథ్యంబుల్‌ 
హెచ్చగు భక్తిని జేసి ల 
సచ్చరితుం డిట్లు పలికె జాయాపతులన్‌. 


గీ. తండ్రి! సేమంబె? కుశలమే తల్లి! నీకు? 
నయ్య! భద్రంబె? కుశలమే యమ్మ! నీకు? 
నిత్యనైమిత్తికాదిక నియమగరిమ 
వెలయుచుండునె మీకు నిర్వ్పిఘ్నముగను? 


క. అనవుడు నమ్మునిపతి యి 
ట్లనునో నృపచంద్ర! స్‌ సమర్థత కతనం 
బెనుపొందు జగత్రయమున 
కనిశము సేమంబు కాక యబగొబ గలదే? 


క. సౌష్టవశుభ మీ తను వతి 
నిష్ణరతమమునకు నోర్చునే? భువి *మాద్భ 
గ్వ్వేష్టకృత నియమములలో 
షష్టాంశము కోర నీకు జాలదె చెపుమా? 


చ బలువిడి గాఢతంత్రముల (ప్రాఢిమ కోర్వక, కిశాత్ర వీక్షణం 
బుల నదలించి, మే నలంతంబొందంగ, నంత నిషేధవాక్యముల్‌ 
పలుకుచు, రాచమొక్కులిడు బాలికలం గరగింపనోపు నీ 
సలలిత యౌవనంబు వనచంద్రిక చందము సేయ నేటికిన్‌. 


ల్‌ 


నవరత్న ఖచితాభినవరత్న పురదివ్య 
భర్మహర్య్యమె నీకుం బర్జశాల? 
యతికోమలంబైన యల హంసతూలికా 
కలిత తల్పమె నీకు గటికి నేల? 
కలమాన్నఘృత మాంస కబళాది సుగ్రాస 
మా నీకు గందమూలాశనంబు? 
తుల్య వృత్తస్తనీ దోశ్చామరోద్దూత 
మారుతాంకురమె నీ కోరుగాలి? 


పంచమాశ్వాసము 


గీ. రమ్య వస్తుప్రశస్త సామ్రాజ్యభరణ 
సౌఖ్యమా నీకు వనవాస ముఖ్యవృత్తి? 
యెలమి మదిమది నుండి యీ యిడుమలం బడ 
గారణం బెద్ది యిటింగింపు ధారుణీశ! 9 


ఉ. అప్పుడు మౌనివాక్యముల కంతయు సంతసమంది, స్వార్థముం 

జెప్పక తీ, దేమనుచుం జెప్పుదు నీతనికంచు, రాజు తాం 

జెప్పెను గొంత, సిగ్గువడి చెప్పక చెప్పిన భావమేర్చడం 

గప్పిన రాగవృత్తి కడకన్నుల ౩౦ పెటింగింప నిట్లనున్‌. 10 
క. మునినాథ! యోగమార్గం 

బునం జూచిన మీ కగమ్యములు లేవటుగా 

వున నా కోర్ములు మీకుం 

బునరుక్తులు గావె చెప్పంబూనుట యెల్లన్‌? 11 


అ. అనుడు నృపవరేణ్య! యా సకలంబు నీ 
మనసులోని మమత మాకు దెలిసె; 
నింతమాత్రమునకు నీ తపం బేటికి? 
గోటనైన పనికి గొడ్డలేల? 12 


క. _ మిత్రత పాటించి మహీ 
సుత్రాముండ వైన నీకు సుత నీకున్నన్‌ 
మిత్రాభిధాన *మవనిం 
బాత్రంబే యెన్ని చూడ భాస్వంతునకున్‌? 13 


ఉ. _ నెమ్మదిం గుంద నేమిటికి? నెమ్మది నుండుము వత్స! యిట్టి కా 
ర్యమ్ములు సంఘటించుట మహాగహనంబులె మాకు? మ్రానిపూC 
గొమ్మనుదెచ్చి యిచ్చుగతిం గోమలయౌవన మోహనాంగినిం 
గమ్మని పువ్వుంబోండి రవికన్యకం దెచ్చెద నీకు నిచ్చెదన్‌. 14 


వ. అని పలికి వసిష్టుండు (సూర్యదేవుని దర్శింప బయలుదేరునంత) 15 


164 తపతీ సంవరణము 


రై 


ల్‌ 


నిండు కుండలవంటి నిగ్గు చన్గుబ్బల 
తపసి కన్యక యోర్తు దారసిల్లెం; 
గందమూల ఫలాదిక ద్రవ్యహస్తులై 
యిరువురు మునిపుత్రు లెదురు పడిరి; 
సంకల్పితార్థంబు సమకూరునని యుప 
(శ్రుతి పల్మె నొక్క సరోరుహాక్షి 
పదియైదు బారలు గదలుచో నొకవంక 
వలనుగాం దెరువిచ్చె వాడు గాళ్‌; 


వలపలికి వచ్చె నట మీంద వాయసంబు, 

పయంట వలనుగం జనుదెంచె బాల యంత, 

చెంత వలరెక్కచూపెను జెమరుబోతు 

మునిపతికి సంతకంతకు ముదము వొదల. 16 


తన పదాబ్దములపైం దరుణి నిశ్చలమైన 
చూపులు తేంటులై వ్యావరింపం, 
దన శరీరచ్చాయ వనజాక్షి గండద 
ర్పణమండలంబులం బ్రతిఫలింపం, 
దన రోమహర్షణంబున "కంతి కుచచూచు 
క స్పర్శ "దోహద క్రమముగాంగం 
దన పథతశ్రాంతికి వనిత పాలిండ్ల ప 
య్యెదగాలి పశ్యతోహరుండుగాంగం 


నమ్మహాముని ముమ్మరంబైన కడిమి 

వాయువేగ మనోవేగ వైఖరులను 

గడవంజాలెడు గమన వేగంబుతోడ 

డాయ నేగెను భానుమండలము కడకు 17 


నిద్దపు (బ్రహ్మవర్చసపు నిగ్గులు దిక్కుల జౌకళింపంగా, 
నుద్దవిడిన్‌ దపోధనకులోత్తముం డత్తటిం జేరవచ్చుచో, 
సద్దపుబిళ్లకైవడి నిజాలయ మండలమొప్పం దమ్మ పూ 
గద్దియ డిగ్గె *నత్తవసిం గాంచి నభోమణి భీతచిత్తుండై. 18 


పంచమాశ్వాసము 165 


జాయాసమేతుండగు న 

మ్మాయాతీతునకుం గృతనమస్మారుండై 

ఛాయాపతి తత్కృతనిర 

పాయాశీర్వచన ధన్యుండై యిట్లనియెన్‌. 19 


మత్తకోకిల. _సేమమే మునినాథ మీకును? సీమలోన నవిఘ్నమై 


ల్‌ 


166 


'సేమమెంతయుం జాంగివచ్చునె నిచ్చలున్‌? భవదాగమ 
శ్రీమహత్వము నన్నుం బావనుం “*జేయనో! మజియాత్మలోం 
గామితం బొకం డెద్దియేనియుం గల్లెనో! యెలింగింపవే. 20 


అనవుడుం గుశలస్థితియును 

దనవచ్చిన కారణంబు తపసి యెటింగిం 

చిన నపుడు పేద పెన్నిధి 

గనినక్రియం బద్మహితుండు గడు ముదితుందై. 21 


సిగ్గుజిట్టాడెడు చిబునవ్వు చెక్కుల 
కెలన వెన్నెలవెల్లిం గొలుపుదాని, 
ధవళపంకజ దళ ధాళధళ్యముగల 
వెలందిచూపుల వల్లె వెలయుదాని, 
నలువంక బలువంక వలుద గుబ్బలకాంతి 
మేరుశైలములు నిర్మించుదానిం, 
(బ్రత్యంగకంబుల బహుళ పుష్పకదంబ 
సౌరభ్యములు వెదచల్లుదానిం, 


దొడవులకు నెల్ల తొడగని తొడవులగుచు 

నిగనిగని మించు మేని వన్నియలదానిం, 

దపతియనుకన్యం దారుణ్య ధన్యనపుడు 

తపసి చేతికి నిచ్చెం బద్మప్రియుండు. 22 


మటియు నభౌమంబులైన వస్తుసముదాయంబులు, గజతురంగాది వాహన 
సముదాయంబులు, దదీయవయస్యాజనంబులు నప్పనచేసి యప్పు డహర్పతి 
యంతర్గత బాష్పాకుల నేత్రయుగళుండై యిట్లనియె. 23 


తపతీ సంవరణము 


క. ఉన్నూరు విడిచి పడంతుకం 
“ేబొన్నూరికి నియ్యలేక పొగిలెడిచో, నే 
డన్నరలోకం బెక్కడ? 
నున్నత సురలోక మేడ యురవందుటకున్‌. 24 


గీ. బాల మిక్కిలి గోల; యీపాలపాప 
చెక్కుమీటిన వసవల్బు సెలవులందుం; 
గన్నియకుం జూడ నొవ్వక కనినయలట్టి 
తల్లిదండ్రులునుం డరుంధతియు మీరు. 25 


క. అని యమ్ముని దంపతులకు 
వనితామణి నొప్పగించి వగ నుడుకుచు న 
ద్దిననాయకుండు తపనుం 
డను తన యభిధానమున్‌ యథార్థముచేసెన్‌. 26 


వసిష్టుడు తపతిని సంవరణున కొప్పగించుట 


చ.  మునియు నరుంధతీ సతియు మోహనగాత్రిని భానుపుత్రికం 

గనకచిరత్న రత్నచయకాంతి కనచ్చతురంతయాన మం 

దునిచి పసుంధరాస్థలికి నాయ్యనం దోడ్మొని వచ్చి రచ్చటం 

ఘనముగం బారిజాతమునం గాంచన మంజరిం దెచ్చుకైవడిన్‌. 27 
శా. ఆ వృత్తాంతము శౌనకుండను తదీయచ్చాత్రుచేత న్వినన్‌ 

భావంబందుం జెలంగి, పూర్ణరజనీనాథోదయోద్వేల పా 

రావారప్రతికాశుండై, తపసిచాయల్నాని, ప్రాచీన ల 

క్ష్మీవన్నైజవిరాజవేషము ధరించెన్‌ రాజు తేజిష్ణుండై 28 
క. తదనంతరమునం గరిపురి 

నుదితాలంకార వైభవోన్నత మహిమన్‌ 


బొదలంగం గైసేయుటకై 
“ముదితలు పుత్తేర మంత్రిముఖ్యులు కడంకన్‌. 29 


పంచమాశ్వాసము 167 


ర్ల 


168 


ఒక్ళొకవాడకన్న మటి యొండొక వాడ విలాసవంతమై, 

యొక్కొక మేడకన్న మజియొండొకమేడ విచిత్ర వర్ణమై, 

యొక్కొక యింటికన్న మతి యొండొకయిల్లు వినోదయుక్తమై, 

యెక్కడం జూచిన న్నగర మింపడరం గయిసేసి రెంతయున్‌. 30 


మిథ్యామధ్య లలంకరింపకయ మున్‌మేలైన పద్మాకరా 

సెథిధ్యా శ్రీగొనివచ్చి మందరమరుద్బ లందంబులున్‌ వీటి నై 

పథ్య *ప్రక్రమ మప్రయత్నగతి “సంపాదించు నిచ్చాగతిన్‌ 

రథ్యాశోధన వారిసేచన సుగంధ గ్రంధన ్రౌఢిమన్‌ 31 


పుటభేదన మాద్యంతము 

నిటువలె శృంగార మహిమ నెసంగిన పిదపన్‌ 

బటు బలసంపద మంత్రులు 

తటుకున నెదురేగి కనిరి ధరణీపాలున్‌. 32 


వారిన్‌ సాదరదర్శనంబుల ముదావాసంబు నొందించి య 

న్నారీమన్మథుం దర్శుం డిచ్చిన సువర్ణస్యందనం బెక్కి యే 

తేరం దాపసదంపతుల్‌ తపతితో దీవించిరా సృష్టినిం 

బౌరస్యానిలు వెంటందెచ్చిన తటిత్పర్జన్యులంబోలుటల్‌. 33 


అప్పుడుభయ పార్వ్వంబుల ముందటం బిరుంద రథకరటి తురగ పదాతి 
సముదాయంబులు గిక్కిరిసి నేలయీనిన చందంబున సముద్రంబు వెల్లి 
విరిసిన *ేవిధంబున సేనాసముద్రంబు చరియింప భేరీమృదంగ శంఖకాహ 
ళాది ధ్వానంబులు భూనభో౭౬ ౦తరంబులు బుగులుకొన నల్లనల్లన నారాజ 
పుంగవుండు గజపురంబు సొత్తెంచె నంత. 34 


"కేశికం జూపి యోర్తుపతి *కేళికిం బైకొన రాజదర్శనో 

ద్వేల కుతూహలంబునను వేగరంగించి సలీల రాగ నీ 

లాలకజాలకంబు కుసుమాంజలి చల్లంగ జూడ నొప్పె న 

వ్వేళ నరేంద్రుపైం గుసుమవృష్టి యొనర్చు ప్రమోదమోయనన్‌. 35 


తపతీ సంవరణము 


చ. కలికి యొకర్తు ప్రాణవిభు గబ్బిచనుంగవ నొక్కి మోవి “తే 
నెల చవిం జొక్కంజేసి ధరణీవిభు జూచు తమిం బయిం బటాం 
చలముల మాటుసేయమిం గుచంబులు మించగ వచ్చె నెంతయున్‌ 
దొలకని పూర్ణకుంభములతోం బొడచూపగ వచ్చుకైవడిన్‌. 


చ. అవనితలేశు చక్కందన మాదరమొప్పంగ జూచి టేనికిన్‌ 
యువతి యొకర్తు తాం దగుదునో తగనో యని యాత్మరూపమున్‌ 
సవరగునొక్కయద్దమునం జయ్యనం జూచి కపోలబింబితుం 
డవు నృపుంగాంచి సిగ్గుమెయి నంతట నివ్వెబవోయె నెంతయున్‌. 


శా. _ ఉర్వీనాయకుం డిట్లు పౌరయువతీవ్యూహంబు వీక్షింప దృ 
కృర్వంబైన యపూర్వ విభ్రమమునన్‌ గన్బట్టు తత్తతృృపా 
శీర్వాదంబుల ధన్యుండై పురవరశ్రీం గాంచుచున్‌ పట్టణాం 
తర్వాస్తవ్య మహాగృహంబు పెనుపొందం జొచ్చె సానందుండై. 


గీ. వివిధచిత్ర వితాన సౌష్టవము మీజం 
జెలంగి వేటొక *నగరు కైసేసి యుండ 
నవ వధూమణి యా యరుంధతియు మునియుం 
జనిరి *యధికారి నిర్దిష్ట సదనమునకు. 


ఆ.వె. అంతం గొంతవడికి నత్తపోధనమూర్తి 
మంతు కెక్కినట్టి మంత్రిజనులం 
బృథివి సురులం గూర్చి పెండ్లిలగ్నము నిర్ణ 
యింపంజేసి పలికె నెల్లి యనుచు. 

క. ఆ వేళ రాయబారుల 
భూవలయములోని నిఖిల భూనాయకులన్‌ 
రావింపం బనిచె భూపతి 
వైవాహిక శుభనిమిత్త వైభవమునకున్‌. 

గి పుడమింగల రాజహంసుోలప్పుడు గుతించి 
సరసులకు మేలు షట్టైన కరిపురమున 
కరుగుదెంచిరి పక్షపాతార్ణవమున 
సమధికానంద రసవృష్టి సందడింప. 


పంచమాశ్వాసము 


36 


37 


38 


39 


40 


41 


42 


169 


ల్‌ 


170 


వచ్చిన నృపవర్గమునకు 

పోనచ్చిన బంధువులకెల్ల *నవభవనంబుల్‌ 
హెచ్చిన మచ్చిక నిచ్చిరి 

లచ్చిని ద్వాకమల చలదళంబులు పిలువన్‌. 
అయ్యవసరంబున 


అవధిసిద్దుండు భాస్వంతుండనెడు బంతి 
నస్తశైెలంబనెడు చిప్పనణంచిపట్టి 
యందులే దిందు చూపెద నన్నకరణి 
నుదయగిరిమీందం గనుపట్టె నుష్టకరుండు. 


అంగనలెల్లరునమ్ముని 
పుంగవు ననుమతము వదసి పొంగెడువేడ్మన్‌ 
సింగారింపం దొడంగిరి 


బంగారు సలాకవంటి పడంతిం దపతిన్‌. 


కరకంకణంబులు ఘల్లుఘల్లన నోర్తు 
పడంతికి నంటె సంపంగి నూనె; 

క్రొవ్వాంది నఖములం గురులు దిద్ది యొకర్తు 
భామకు నిడియె గంధామలకము; 

జలకమార్చి నొకర్తు జలజాయతాక్షికిం 
జల్లని తేట గొజ్జంగినీటం; 

దడియొత్తె నొకతె కాంతాలలామకు మంచి 
వలిపంపు పట్టు దువ్వలువ చేతం; 

కాంత కొసంగె నొకతె చంద్ర కావిచేల; 

నబ్దగంధికి వేణి యల్లార్చె నొకతె; 

వెలంది కొక్కతె తురుమున విరులు దురిమెం; 

దొడవు లన్నియు బడంతికిం దొడిగె నొకతె. 


483 


44 


45 


46 


47 


తపతీ సంవరణము 


క. _ మృగనేత్ర యొకతె సతికిని 
జిగిగల యద్దంబుం దెచ్చి చెంగటనిలిపెన్‌ 
మగువ మొగంబున కోడిన 
మృగలాంఛనుం బట్టితెచ్చు మెలపు దలిర్చన్‌. 48 


క. కలపంబుం గూర్చి యొక్కతె 
యలివేణికి నంగరాగ మలందిన *యపుడ 
య్యలరుం దేనియం దోంగిన 
పలరాయని కుసుమ శరము వైఖరి నమరెన్‌. 49 


వ. _తదనంతరంబ కరిపురీశుండును జతుర్విధాలంకార మనోహరాకారుండై 
వధూభవన గమనోన్ముఖుండగుచు మౌహూర్తిక కృత స్వస్తి వచనంబులు గైకొని 
నిజ సదనంబు వెడలి కక్ష్యాంతరంబులు గడచి భూసురాశీర్వాదనాద సమ్మోద 
మేదురహృదయారవిందుండై మనోవేగంబున మెలంగెడు పుష్పరథంబు 
నారోహణం బొనరించి మిత్రబంధు మహీపాలవర్గంబు లుభయ పార్వంబులం 
గొలిచి నడువ భేరీమృదంగ శంఖకాహళాది ధ్వానంబులు భూనభోంతరంబుల 
వెల్లివిరియ ఘంటాపథంబున నరుగుదెంచు నప్పుడు నైష్టికగరిష్ణండైన 
యవ్వసిష్టుండు సకలబంధు సమాజంబుతో నెదుర్శొని రథావి'తీర్ణుండైన 
యనుంగుం బెండ్లికొడుకు పురోభాగంబునం జనుచు సమ విషమోన్నతస్థలులు 
వక్కాణించుచుండ నల్లనల్లన మందిరంబు డాయం జనునప్పుడు. 50 


కోమలాయతఘనశ్రీ మించు పెందొడల్‌ 
కదళికాండములతోం గాలుదువ్వ, 
గురు కుచకుంభముల్‌ పరిపూర్ణహేమమ 
యోరుకుంభములతోనొబయుచుండ, 
దరహాసచంద్రికా ధవళగండస్థలుల్‌ 
ముకురమాలికలతో ముద్దుోగురియ, 
మాధుర్యధుర్య బింబాధరచ్చాయలు 


పవదడంపుం గంబాలం బరిహసింప, 


రా 


పంచమాశ్వాసము 171 


మూర్త భవనాది దేవతామూర్తి వోలె 
సతి యరుంధతి బహుపతి వ్రతలతోడ 
నవ్య కర్పూర నీరాజనంబులొసంగె 
నల్లనల్లన గారాపుటల్లునకును. 


ఆ రతిబోంటియైన మునియంగన సంగతిం బేరటాండ్రతో 
నారతులియ్యం గన్లానిన యంత కొకానొక వింతకాంతులన్‌ 
జూరలుగొన్న నెమ్మొగము సొంపునం జేరె వివాహవేది నీ 
హారకరుండు రాత్రి గదియం దొలిగుబ్బలింజెందు వైఖరిన్‌. 


తపతీ సంవరణుల వివాహము 


గణుతింపరాని ముదమున 

నణిమాది విభూతిమంతుందైన వరునకున్‌ 
మణిమయ పీఠము వెట్టిరి 
గుణశీలకులాధ్యలైన కోకిల వాణుల్‌. 


అట్టి పీఠంబునం దున్న యవనిపతికి 

నెలంత బంగారుబిందెతో జలముచిలుక 
మునియు నాతని యడుగుం దమ్ములను గడిగి 
ముదమునను జేసె మధుపర్మ ముఖ్యవిధులు. 


గౌరీ కల్యాణంబట 

నారీమణు లెల్లం బాడ నవపుణ్యకళా 
పారీణుండై వసిష్టుం 

డూరీకృతనియతి ధారవోసెం దపతిన్‌. 


51 


52 


58 


54 


ర్‌ర్‌ 


ఆ నమయంబున దినకర కుమారికను ధారవోసినం బరి(గహించి 
కన్యావలోకన జన్యానురాగంబున నభ్యంతర సంతాపశాంతిం గావింపందలంచి 
శోనునుసిగ్గుమాటున నున్న యనురక్తి చందంబున దెజిచీరమజుంగున నున్న 


వధూరత్నంబు చేరం జని. 


56 


తపతీ సంవరణము 


ఆ.వె. 


తెబవకు ధరణీపతికిని 

తెజ యెత్తినదాంక కోర్కె తెజిలెత్తె మదిన్‌ 
తలి తీపులేని కూరిమిం 

బొరిపొరి నబిోగొజలులేక పూరించునంటే. 


సన్నవలిపంబు లోరగ దంపతులకు 
నిర్వికల్పక దృష్టి సంధించెనపుడు 
నడుమంబూందూంపులేయు కందర్పునకును 
సవ్యసాచి యను బిరుదు సంభవించె. 


వలిపం బొకింత దివిచినం 
దొలుచూపులు గలసె దంపతుల కవ్వేళన్‌ 
వలరాజు రతియు వారలం 


దెలోతూపున నేసినట్టి తెజంగు ోరహించెన్‌. 


సుముహూర్తంబని భూసుర 

సముదాయం బెచ్చరింప సంవరణుండా 
రమణీరత్నము డగ్గరి 

యమరంగం దలంబ్రాలువోసె నధికప్రీతిన్‌. 


అంతం జెంతనున్న యంగనామణులెల్ల 
వేళ వచ్చెననుచు వేగపడుచుం 

బడుచు కేలుదోయిం బ్రాల్వోసి నించిరి 
స్‌వరుని శిరసుమీంద సరసమెసంగ 
సతుల బ్రాల మహోత్సవ 

మాతటిం గావించి మించి రన్యోన్యంబున్‌ 
శాతోదరియును నృపతియుం 
జేతోగతరాగరసము చిప్పిలుచుండన్‌. 


అంగుళములు చలియింపంగ, 


బొంగుచు సర్వాంగములను బులకలు మొలువన్‌ 


శృంగారినాయకుం డొగి 


మంగళసూత్రంబుం గట్టి మదవతి యజుంతన్‌. 


పంచమాశ్వాసము 


57 


ర్‌రి 


59 


60 


61 


62 


63 


173 


నే 


174 


అంగన యొకతె యిరువుర 

కొంగులు ముడివైవ నపుడు గురుోసమ్మతిమైం 

కొంగుముడివైచె నప్పుడె 

ms డాత్మీయకార్య మలవడెనంచున్‌..... 64 


తదనంతరంబ సభీజనంబు లన్యోన్య కరాంబుజంబులం గీలింపం జేసినం 
బులకితప్రకోష్టులై వధూవరులు. శోభనవేదికామధ్య సమధ్యాసీనులై 
జపహోమాది విధులు నిర్వర్తించిరి. ఇవ్విధంబున దినచతుష్టయంబు 
సాంగంబుగా జరిగిన బరిణయానంతరంబున. 65 


వసిష్టుడు సంవరణున కరణము లిచ్చుట 


బంగారు రథములు పదునాజువేలును, 
నినుమడి యెన గంధేభఘటలు 
సామ్రాణితేజీలు షష్టి సహస్రంబు 
లందటే పరిచారికాంగనలును 
నవరత్న కీలిత నానావిభూషణ 
వ్యూహ మంజూషిక లొక్కలక్ష 
చీనిచీనాంబర [శ్రేణుల మేల్తర 
మైన పెట్టియలు కోటానకోట్లు 


గంధకర్పూర కస్తూరికా హిమాంబు 

సంకుమద గంధసార ప్రశస్త వస్తు 

వర సమాజంబు మునివరుం డరణముగను 

బెండ్లి కొడుకున కిచ్చె సంప్రీతి తోడ. 66 


వాచవులు చూపంజాలు స 

మీచీసఫలంబు లేర్చి మేల్‌దళుకొత్తన్‌ 

దాచి తన రాయబారపు 

రాచిల్మకుం గనక పంజరంబున నొసంగెన్‌ 67 


తపతీ సంవరణము 


క. అంతట ధారావాహిక 
సంతోషము వెల్లివిరియ జగతీకాంతుం 
డింతిం దోకొని నిజభవ 
నాంతరమున కరిగె మన్మథారాధకుండై, 68 


కదళితోరణమాలికా మంటపాక్షప్త 
పటువితాన వితాన భాసురంబు, 
కుసుమదామక సముల్లసిత కాలాగురు 
వరధూపవాసనా వాసితంబు, 
శశికాంతదీపిత స్తంభ జృంభిత భర్మ 
మయ సాలభంజికా మండితంబు, 
ధగధగద్ధగ సముద్ధతకాంత సంతతో 
ద్యదృహురత్న దీపాంకురంబు, 


ల్‌ 


గీ.  చతురశీతి విధక్రియా చతుర వివిధ 
బంధబంధుర చిత్ర సంభావితంబు 
నైన మోహన మందిరాభ్యంతరంబు 
తళుకు మీటిను వైజయంతంబుకరణి. 69 


క. ఆ లీలాసదనంబున 
శోడోలాతల్పమున నాధుడు వసింపంగ న 
వ్వేళనలయించి తెచ్చిరి 
బాలిక లందజును హర్షపడుచుం బడుచున్‌. 70 


క. ఆ కాంతామణి యచ్చట 
భూకాంతుని జూచి భీతిం బొదలెడు మది నా 
లీక్సతమునకుం బొగులుచు 
వాక్రువ్వకయుండి నేల వ్రాయుచునుండదెన్‌. 71 


క. అయ్యెడ నొక్క నెపంబున 
నెయ్యవుం జెలులెల్లం జనిన, నెలంత కరాబ్దం 
బొయ్యన పతి కబళించినం 
దొయ్యలి గడగడ వణంకెం దోరపుఖీతిన్‌. 72 


పంచమాశ్వాసము 175 


pm 


ల్‌ 


176 


పోయెదనంచుం జూచుం; గరముం గబళించినం బోవరామికిం 

బ్రాయపుం జెల్మికత్తియలం బల్మజుదూబు, మనోవిభుండు దా 

రాయిడి బెట్టునోయని పరాజ్ముఖమందుచు నిట్లగమ్య ల 

క్షీయుతమైన నాతి కిలికించిత మంచితమయ్యె*“'టేనికిన్‌. 73 


అమ్మోహనాంగిం దన యం 

కమ్మునం జేర్చుకొని విభుండు *గారవమొప్పన్‌ 
ధమ్మిల్లభరము*నిమురుచు 

ముమ్మరమగు భయముూదీర్చె ముద్దులగుమ్మన్‌. 74 


కుసుమపరాగంబు కొప్పునిండె నటంచుం 
గొనగోళ్లం బలుమాజు కురులు దువ్వి, 
చెమట బిందువులు వోంజిమ్ము వ్యాజంబునం 
జిన్నారి పొన్నారి చెక్కునొక్కి 
పెనంగొన్న ముత్యాల పేర్లు దిద్దెదనని 
వలుద పాలిండ్లు కైవసముచేసి, 
మొలనూలోగంటల మురువుచూతమటంచుం 
గాంచీపదంబుపై కరముచాచి, 


యిట్లు చిట్టంటుసేతల నింపు రేచి 

బాలికామణి మందాక్షభరము కొంత 

మాటిమాటికిోనడంగిపో మట్టుపజచెం 

దనదు లావణ్యమెసంగంగ మనుజవిభుండు. 75 


కబరికాబంధంబు కబళించుం, గబలించి 
నెమ్మేనికంపంబు నిలువరించు; 

బింబాధరదళంబు చుంబించుం, జుంవించి 
ఘనమైన ముడి విముక్తంబు చేయుం 

బాలిండ్లు కౌంగిటం గీలించుం, గీలించి 
డెందంబులో భీతి డిందుపజచుం; 

దుది నీవిబంధంబు వదలించు, వదలించి 
చిట్టాడు సిగ్గు వాకట్టుగట్టు; 


తపతీ సంవరణము 


ఆ.వె. కంతుం *జిట్టమిడిచి, కలకల నవ్వించి, 
వంతులకుం బెనంగ వలనుచేసి, 
మగువం బెక్కువగల మిగులంగం గరగించి 
విభుండు మదనకేళి వివశం “జేసె. 76 


సంవరణుండు తపతితోం గ్రీడింప మలయాచలమున కేంగుట 


వ. ఇవ్విధంబున నవయౌవనోచిత విషయాభిలాలసమానసుండై యప్పువ్వుం 
బోండియుం దానును హేమశిశిరవసంతాది బుతుసమయోచితంబులగు 
భోగంబు లనుభవించుచు మేరుమందర ప్రముఖ నిఖిల శిఖరి గృహాముఖంబుల 
మటియునుం దక్కిన వివిక్త ప్రదేశంబుల విహరించుచు నొక్కనాండు 
మలయాచలంబు చేరంజని సహధర్మచారిణింజూచి యిట్లనియె. 77 


మలయగిరి దండకము 


చపలనయన! యీచందనాగంబు చందంబు లాశ్చర్యకందంబు; గందంపుం 
జెటై యధఃకంధరాసీమలన్‌ వేమరున్‌ వేమిళద్దంధసంబంధం బంధంబులై 
యుండ, నాదండ నుద్దండ వేదండ రాట్మర్ల తాళంబులన్‌ బాలమై పాంపలేం 
బూపతండంబు * పాలిచ్చి పెల్లుగ్గుగాం ద్రావ నుద్యద్భుజంగంబు లేకాహుతిం 
గ్రోలం దద్భూరి పూత్మార "వాతోద్గమక్ష్వేల కీలాహతిం గ్రాంగియో నీదు 
బింబాధరస్యంది ధారామృత స్పర్శనంబంది శైత్యంబునం బొంది 
మందానిలాంకూరముల్‌ గంధపుంజేరులై, చందనామంద గంధంబులన్‌ 
దిక్కులం గ*బెక్కు చందంబులొందం బచారింపంగాం జూచితే 
మేచకాంభోరుహాక్తీ! మహాక్షీణతాహేతు సూనాది వాస్వాది సంజాత చేతో 
ముదంబంది పైభూములం గిన్నరీ కిన్నర ద్వంద్వముల్‌ *కిన్నెరుల్‌ పూని 
తారస్వరంబెత్తి తాళక్రియల్‌హత్తి గీతప్రబంధంబులన్‌ మోహబంధంబుగాం 
బాడుచో మెచ్చి మమ్మాయనంబోలు గొమ్మాభ్రమే తద్వరం బెచ్చెనో మచ్చకంటీ 
కనుంగొంటి ోవాగింటివాకన్‌ మయూరంబు తోరంపు *బింఛంబు గొంచెంబు 
గాకుండ సారెం బ్రపంచంబు గావించి నీచారు ధమ్మిల్ల బంధంబుందా 
చూపటుల్‌ చూడ్మికిన్‌ మోహబంధంబులం గంధసార[ద్రు సంవేష్టిత 
వ్యాళబంధంబులన్‌ రేచి యాచేరువన్‌ బాలనాగంబు కంఠంబు 


పంచమాశ్వాసము 177 


ల్‌ 


వ. 


178 


నాసాగ్రభాగంబునం గుచ్చి యుచ్చైఃపదంబెక్కుచో నక్కటా చయ్యనన్‌ 
బయ్యెదన్మూయంగానేల రోమావళీ నీకు నాశంకచేం గొంకంగానేటికి 
న్మాటి కిన్నీదు ముగ్గత్వము న్మానవేమందునో మంద యానావతంసా 
రిరంసాభిలాషమ్ము సోలన్మేరుభూభృద్దు హా గేహసీమమ్ము లందుండి గంధర్వు 
లంభోజపత్రేక్షణల్తారు నంభోదయానాళి పైనెక్కి యే తత్ముభృత్కూట కోటి 
న్విహారింప నస్మత్ర్రకారమ్మునన్‌వచ్చి యున్నారు పున్నాగనాభ మహాభాగు 
లీకొండపైనుండు భోగం ల్పగన్మోపొనీ! గేపానీ లోకచూడామణీ! 
యీమణీగహ్వరాంతమ్ము లెంతేని భవ్యమ్ము లిచ్చోట నిచ్చావిహారమ్ముల న్లేలి 
సల్పందగున్‌. 78 
అనుచు నివ్విధమున గోనబ్లాక్షితోం గూడి 

నృపతి యామలయాచలేంద్రమందు 
క”విషయాభిలాషుందై పెక్కు వర్షములుండి 

ధారుణి పాలింపం దలంపండయ్యె; 
నది కారణంబుగా నఖిల లోకములకు 

దొడరె ననావృష్టి దోషమంత 
నట్లతిబాధచే హాహాస్వనంబుతో 

భువనసంక్షోభంబుపుట్టెమిగులం; 
బంటలును బాండితోడ లేబరములయ్యె; 
నపు డరుంధతి వల్లభుం డరుగుదెంచి 
రాజునకు బుద్ధిచెప్పి సామ్రాజ్యవహన 
సహనుగాం జేసి కావించె శాంతి విధులు. 79 


సంవరణుడు తపతితో హస్తినకు వచ్చి రాజ్యము పాలించుట 
ఇవ్విధంబున నమ్ముని ప్రయుక్త మార్గమ్మున గ్రమ్మజణ సంవరణ మహీపాలుండు 


గజపురమ్మున కరుగుదెంచి యాసముద్రముద్రిత క్షోణీభరమ్ము నిజభుజా 
పీఠమ్మున న్లుదురుకొలిపి రాజ్యపరిపాలనమ్ముసేయుచున్నంత. 


తపతీ సంవరణము 


రై 


రా 


నెలమూండువానలు వెలితిగాకుండంగం 
సకరియును బర్జన్యుం డరసి యరసి! 
కేదారభూములు కృష్ణ వర్ణంబులై 
నిండారు ముక్కాజుం బందం దొడంగె; 
నేపల్లెం జూచిన హేరాళమై యొప్పుం 
బాండిచే వ్రేపల్లె వాందవోలె, 
నారామసందోహ మభిరామమై యుండె 
నందన వనము కన్నం దనర్చి 


వర్ణసంకరములు లేక వైభవమున 
నంతకంతకుంకు బొదలె యాగాదివిధులు! 
నేలం బాటెడు చీమకు, నింగి సురల 
కొక్కకొలందినె సంతోష ముప్పతిల్లె. 


ఈరీతిని ఫలవితతిని 

ధారుణి యీనంగ నీసునంబలె న్భపు దే 
వేరియు సుతసంతానా 
కారణఫలమీయంగోరి గర్భముదాల్చెన్‌. 


తనతోడ విహరించు ధవుం డిలారతుండైన 
మొగము వెల్వెలబాజి మగువకనంగం, 
నది కారణంబుగా నంభోరుహాక్షికిం 
దొడవులపై నాస వెడలె ననంగం 
దసనకు రాసుతుండున్న చనువునం దనుమధ్య 
మిరుగుపొరుగుకన్న హెచ్చెననంగం, 
గౌందీంగ తనకన్న ఘనత గాంచెనటంచు 
జనుమొగంబులం గందు మొనసెననంగ, 


నాండు నాటికిం బ్రియుని సంతసముతోడ 
నబలకును “వేవిళుల్‌ విరియంగం దొడంగె; 
లక్షితములయ్యె దోహద లక్షణములు 
పితృజనుల నర్తనక్రియల్‌ పెచ్చు పెరుగ. 


పంచమాశ్వాసము 


81 


82 


83 


179 


క. నవమాసంబులు నిండిన 
యువతికి శుభలగ్నమందు నుదయించెం దనూ 
భవుం డుచ్చస్థ శుభగ్రహ 
నివహాభివ్యక్త భాగ్య నిలయుం డగుచున్‌. 84 


క. దినదినపర్యాయంబునం 
దనయునకును యౌవనంబు దార్మొనుచుండన్‌ 
ఘనమైన రాజ్యభారము 
పనుపడ యువరాజ పట్టభద్రునింజేసెన్‌. 8ి5్‌ 


pm 


ఇరువేయునిన్నూట యిరువది రెండేసి 
యోజనంబులమేర యుద్దవిడిని 
నిమిషార్థమునం బోవు కమలబాంధవుతేరు 
మునుమున్నచని భాను వినుతిచేసె; 
నతనికిం గన్యాజనావతంసంబైన 
తపతి నీ గొనుచుం దాత్పర్యమెసంగ 
ధరణికి నేతెంచి పరిణయంబొనరించె 
సంవరణక్షమాజాని కతివ; 


గీ.  నదియుంగాక యనావృష్టియనెడి దోష 
మతని లోకంబునకుం బాపె నధిక మహిమం; 
దపసి మాత్రుండె బ్రహ్మర్షి ధన్యతముండు 
చిర తపోరాజధాని వసిష్టమౌని. 86 


వ. అని యివ్విధంబున నంగారపర్గుండు ఫల్దునునకు సవిస్తరంబుగాం జెప్పిన 


87 
క. ఈ తపతీ సంవరణం 
బాతతమతిం జదువ, వినం జిరాయురుపేత 
శ్రీతేజోబలసంప 
త్మౌతుకులై యుందు రెల్లకాలము మనుజుల్‌. 88 


180 తపతీ సంవరణము 


శా. పారావారగఖీర! భఖీరహితరూపాభీల వీరాహవా! 

శూరమ్మన్య విరోధి “యోధ రమణీ శుంభన్ముఖాంభోరుహ 

శ్రీరమ్యోదయ పశ్యతోహర మహా”స్ఫీతైక వీరప్రసూ 

ధారాప్రాప్త కృపాణవల్లి కలనాస్మానీ భుజామండలా! 89 
క. తారాచల హారామల 

తారా నీహార *హీరాధవళ సుకీర్తీ! 

సారస్వత సారస్య వి 

చార స్తుతమతి కవీంద్ర సన్నుతమూర్తీ! 90 


ఉత్సాహ. తృణకణాయిత స్వకీయ దృప్తదుష్ట విద్విష 
ద్గణ నిబద్ధ ధగధగ ద్ధగత్రతాపోపావకా! 
బెణదకోట ఘనకవాటపీఠ పాటనక్రియా 
చణ ధణంధణానినాద జయోడమాయిలాంఛనా. 91 


గద్య. ఇది శ్రీమద్ద్గురు కృపావిశేషలబ్ధ సారసారస్వత పవిత్ర విలస దద్దంకి 
వీరయామాత్యపుత్ర సరసగుణసాంద్ర గంగాధర కవీంద్ర 
ప్రజీతంబైన తపతీో*ోసంవరణంబను శృంగారకావ్యంబునందుం 
సర్వంబును బంచమాశ్వాసము సంపూర్ణము. 


సూచికలు 


1. శ్రేయోరమా - గ చ శ్రీభూరమా - క; 2. మాదృగ్ర్వెష్టీకృత నియమముతో 
-కగ చ; 3. సేత -కగ చ; 4 మతనికి- చ; 5. అనిపలికి- చ; అని- క గ; 
6. కింత- క; కింతి- గ చ; 7.దోహల-క గ చ; రి. నత్తపసి-చ; నత్తవీసి- క గ; 
9. జేయునో- క గ చ; 10. తొడిగిన- క; తొడగని- గ చ; 11. బొన్నారికి- గ 
12. ముదుసలి- గ చ; 13. వీథ్యాత్రీ- క గ చ; 14. ద్వికమ- క గ చ; 
15. సంవాసించు- క గ చ; 16. పథంబున- క గ చ; 17. కేళికింజూపి- క చ; 
కేళికంజూపె- గ; 18. కేలుపెనంగొని- క చ; కేలికింబైకొని- గ; 19. తేనెలంజవిం- 
క గ చ; 20. జూచితమిం- క గ చ; 21. నగరి- క గ చ; 22. యధికారి- చ; 


పంచమాశ్వాసము 181 


యధికార- క గ; 23. లప్పుడు గుటించి - గ చ; లప్పుడటుగాంచి - క; 24. నచ్చిన 
- గ చ; వచ్చిన - క; 25. నవ -గ చ; వన - క; 26. యంతన్‌- గచ; 
27. తీర్చుండై - క గ చ; 28. గులియ-క; గురియ- గ చ; 29. మూర్తి-క గ చ; 
30. నను- క గ చ; ౩1. గొజంత- గ చ; 32. ననుచిరుదంబు- గ చ; 33. చూపుల 
- క గ చ; ౩4. వహించెన్‌-....; - క; వరుని- గ చ; 36. చేతల - గ చ; 
37. దాయకుం .... సమ్మతిమై - గ; సమ్మతమై- క; 39. డోలాంతరమందు- క చ; 
డోలాతల్పమున-గ; 40. నెలయించి- గ; 41. రాజుకున్‌- చ; 42. గారవ- గ; 
గౌరవ- క చ; 48. మూర్శొని - గ; 44. దీర్చె - చ; దేర్చి - క గ; 45. ఘంటలు-క 
గ చ; 46. మగుడిపో - చ; 47. జిట్టమిడిచి- గ చ; చట్టమెడసి - క; 48. జేసె- గ్య 
జేసి- క చ; 49. వావిచ్చి- గ; పాలిచ్చి- క చ; 50. వాతోద్దిరత్‌క్ష్వేళ- గ; 51. బెక్కు 
గ జెక్కూ క చ, 52. కిన్నెరల్‌- గ; కిన్నరుల్‌- క చ; 58. వాగుంటి - గ చ; 
54. బింఛంబు- గ చ; బింబంబు-క; 55. లన్మేరు- గచ; లన్మేను- క; 
56. నబ్దాక్షియునుదాను - గ; 57. విజయాభి- క గ చ; 58. గురియించు- గ; 
59. పర్ణంబులై - గ; 60. వేవిళులు విరియంగందొడంగె- గ; వెల్లివిరయంగం దొడం 
గె వెలికి- క చ; 61. యోధ-చ; యూధ-క గ; 62.స్ఫీతైక- గ చ; న్వీతైక- క; 
63. హీర- చ గ; హార- క చ; 64. వారకా-క గ చ; 65. దమామి - గ; 
రమామి-క; 66. సంవరణంబను- గ చ; సంవరణోపాఖ్యానంబను - క్ష 


182 తపతీ సంవరణము 


